పాణీగ్రహణము / 

సంకలనము - ముక్కామల జనార్హనశర్మ M.A., 
ప్రథమ ముద్రణ 15-11-1992 

ద్వితీయ ముద్రణ - 1-5-94 


విశ్వధర్మ పరిషత్‌ ప్రచురించిన 
ప్రథమ కుసుమము 


ప్రతులు 1000 

_్రైచుతణ : 

విశ్వధర్మవరిషత్‌. 

'వచార విభాగం - గుంటూరు 
ముక్కామల జనార్హనశర్మ M.A., 
రిటైర్డ్‌ లెక్చరరు 

విశ్వధర్మ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి 


H. No. 6-5-16, 5/4, ఆరండల్‌ పేట 
గుంటూరు - 522 002 


విషయసూచిక 


ఒకమాట 5 
వివాహ శల్టార్దం 9 
వివాహా భేదములు 10 
వివాహ మెందుకు? nu 
గృవాస్థాశ్రమ విశిష్టత కం 
వివాహ వైశస్తీ 15 
వివాహవయన్సు, కన్యావరణం 17 
కన్య ఎలావుండాలి 18 
19 

20 

21 

చిర 

“23 

కాశీయాత్ర, సంకల్పం 24 
గణవతి వూజ, వుత్యాహవాచనం, అంకురారోపణ 25 
శ గారీవూజ, వరవూజ 26 
గోత్ర. ప్రవరలు, యజ్లోవవీతధారణ కస 
మహాసంకల్పం, .....కొన్ని వివరాలు 28, 30 
మంగళాష్టకాలు 33 
కన్యాదానం 34 
నాతిచరామి 36 
లెకసెల్లొ, నుముపొర్తం 37 
దన టా 


జీలకట్ట-బెల్లం 

కొడిరంద్రంగుండా నీరు వదలుట 
అపాలకధ 

యోక్షరిధారణ 
మంగళసూత్రధారణ 

తలంబ్రాలు 


వెలవైదానం 
అరుంధతీ నక్షత్ర దర్శనం 
స్టారీపాకం ల 
బాపాసన, గంధర్వస్థావనం 
శేషహోనుం 

వాకబలి 

శవదీవూజ 

పొన్ను 

అవ్పగింతలు 

ఆశీస్సులు, విశ్వేధర్మ పరిషత్‌ 


క్‌ 


ఒకమాట 
మన ధర్మం ననాతనమ్ము సార్వదేశికము, ప్రా ర్వ 


కాలికము, సార్వజనీనము, . మహిమాన్వితము, వర్వోత్త 


మము, ఆచరణలో నిగ్గు తేలినది. ఈనాటికీ మనదేశం 
సంస్కృతి, ధర్మం, ఆధ్యాత్మికత, నీతి మెదలగు విష 
యాలలో వ్రవంచానికి వున్నది. శాంతి, 
ఫా భ్రాతృత్వముల - కొరకు. :ప్రవంచం భారతదేశం . వైవు 
చూస్తున్నది. విజ్ఞానంలో.” pling గొవ్పదే. - “అనేకమంది 
విదేశీయులు మన ప్రానీన.. విశ్వవిద్యాలయాలలో శిక్షణ 
పొందారు. కాని నేటి మన స్థితి ఏమిటి? వరాయి 
పాలనలో మన జాతి ఆత్మ విన్మృతి చెందినది. . తన 
గొవ్చతనాన్ని, తన వారనత్వాన్ని మరచిపోయింది. వరా 
యిపాళ్ళు రాసిన రాతలను నమ్మి తన అస్తిత్వాన్నే 
కోల్పోవుచున్నది. మన ఆచారాలు మూఢాచారాలని, 
_మనవి గుడ్డి నమ్మకొలనీ, మనము అనాగరికులమనీ,' నిదే 
"యులు. మనకు అన్నీ చేర్చారని పార్యవున్త కాలలో వ 
మన పిల్లలచేత చదివించుచున్నారు. స్వాతంత్ర్యం Pia 
తరువాత కూడా మనలో చైతన్యం కనుపించుట లేదు 

విదేశీయులు మన ఆచారాలను అధ్యయనం చేసి వాటి 


లోని గొవ్పదనాన్ని వారు మనకు చెపిలేగాని నమ్మలేని 
స్టీతిలో వున్నాము. వారు చెపితే అది మనకు చేదం. 
ఇత్మవిన్మృలిలో నున్న జాతిని జాగృతం చేయాలి. ఆత్మ 
దబ్‌ ధం కలిగించాలి. మన ఆచారాలలోని అంతరార్జాన్ని 
తెలియజేయాలి. 

మనం పెళ్ళిళ్లు చేస్తున్నాం ఆడంబరంగా. డబ్బు 
ఖర్చు వెడుతున్నాం విరివిగా. ' అవ, లౌతున్నాం తర 
చుగా. కట్నాలు, pron లాంఛనాలు కావాలం 
టున్నాం అధికంగా. కొరకు అలకలు, తగాదాలు, 
వేధింవులు చూస్తున్నాం ఎక్కువగా, ఎందుకీ మంత్రాలు? 
ఏమిటి వీటి అర్థాలు? అని తెలుసుకుందామనే కోరిక వుంది 
తక్కువగా. (ప్రయత్నం, కృషి జరగటల్లేదు బొత్తిగా, 
అందుకే మన ఆవేదన ఇంతగా. 


వివాహా మపోత్సవ ఆప్వోనం అని అందరికి వంవుతాం. 


కాని వివాహాం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి 


ఏర్పరచిన షోడశ నంస్కారాలలో త్రధానమైనదని మనకు . 


= 


తెలియదు. సానవెట్టుట వలన వజ్రం వ్రకాశించినట్లు 

౧ 
నెంస్కారాలనల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్హకం, 
నుఖవంతం, ఆనందమయం అవుతుంది. విచాపహంలోని 
మెంత్రాల అర్థం వరమార్థం తరియక, ఏటోవధలా 


hb 


త్వరగా పూర్తి చేయండని వురోహితుని తొందర వెడుతూ 
వుంటాం. దానివల్ల _ మనమే నష్టపోతామని గ్రహించం. 
ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యం యిస్తూ 
ముఖ్యమైన సంస్కారాన్ని విడిచి పెడుతున్నాం. ఫలితం 
బాగాళేదని బాధవడుతున్నాం,. 

మన ప్రాచీనమైన ఆచారాలలోని అంళ ర్జ్రాన్ని తెలి 
యజెప్పి, అధునాతన శాస్త్ర విజ్ఞానంతో నమన్వయించి, 
వాటిని సరియైన పద్దతిలో చక్కగా ఆచరింవజేయాలనే 
వుద్దేశ్యంతోనూ; వివాహా మంత్రాలకు అర్హం వివరించి 
నూతన చధూవరులు ఆదర్శ దంవతులుగా జీవితాన్ని 
గడి వేటట్లు చేయాలనే వుద్దేశ్యంతో ఈ చిన్న వుస్తకం 
కూర్చబడింది. విదావోన్ని గురించి సమగ్ర వివరణ యిస్తే 
అదొక 'వెద్ద గ్రంథ మౌతుంది. దానిని కొని చదివే 
అవకాశం అందరకు లభించదు, అందుచేత స్టాలీవులాక 
న్యాయంగా కొన్ని ప్రధాన ఘట్టాలను గురించి సంక్షిప్రంగా 
జేసి. వూర్తి వివరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస 
త్తించటయే ఈ చిరు వుస్తకము యొక్క లక్ష్యం. 
సమయంలో చేతిగుడ్డలు, మరేచేవో వంచేబదులు 
క ఇదించినచో ఇహవరములు.  సార్హకమ 
వాహ స్వరూపాన్ని, దానిలోని మంత్రాల అర్జాన్ని 


గ్గ 
i 
& 


నెంక్లిలో చేసే (ప్రమాణాలను వివాహా సమయంలో 
వండితునిచేత చెప్పించుట కూడా చాలామంచిది. దీనివల 
జీవిత భాగస్వామితో ఎలా. వ్రవర్తించాలో తెలుసుకొని ఆ 
ప్రకారం నడచుకొంటే మన సంసారాలు న్వర్గధామాలు, 
ఆనంద నిలయాలుగా మారుటలో వీమాత్రం సందేహం 
లేదు, ... ఆడంబరాలు, ఆత్భాటాలు తగ్గించి ఆచరణను, 
నంస్కారాన్ని వెంచండి. :ఇది ఈనాటే అవశ్యకత, 
అనేకనుంది వ్రాసిన (గ్రంథముల నుండి విషయసేక 
రణ జరిగినది. అందరికి హోర్టిక కృతజ్ఞతాభి వందనాలు, 


ఇట్లు 
ముక్కామల జెనార్హనశర్మ 


9 
పాణి గ్రహణము 


ల్లో] ఇయం నీతా మము నుతా నహాధర్మచరీ తవ | 

బ్రతీచ్ళ వ్రైనాం భద్రం తే పాణం గృహ్లీష్య పాణీనా || 

శమద్రామాయణంలో జనక మహారాజు అంటాడు. 
ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు. సహధ 
ర్మచారిణిగా ఈమెను అర్చించుచున్నాను. ఈమె చేతిని 
వట్టుకొని ఈమెను స్వీకరింవుము, నీకు శుభముగు గాక! 

వరన్పత తవన్ఫంవ త్తలాయిత వరస్పరౌ | 

ట్రవంచ మాతావీతరౌ ప్రాంచే జాయావతీ న్రుమః || 

పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి 
దాంపత్యము తవస్సంచ్‌ద యొక్క ఫలితము. (ప్రపంచానికి 
తల్లిదండ్రులైన ఆ దంవతులకు నమస్కారములు. 

వివాహ శబ్బార్హం : సంస్కృతంలో “వహ్‌” అనే 
ధాతువుకు “ఏ' అనే ఉపనర్గను “ఘల్‌” అనే ప్రత్య 
యాన్ని చేరిస్తే వి+వవ్‌+ఘల్‌ = విదాహః అనే వదం 


. ఏర్పడింది. దీనికి అర్హం విశేష ప్రావణం అనగా విశేషమైన 


(ప్రత్యేకమైన) సమర్పణం. ఈ వదానికి అనేక వరా, 
వదాలున్నాయి. వరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్ర 
పాణం, పొణిపీడనం, పాణిబంధం, దారోవ సంగ్రహణం, 


10 


దార వరిగ్రహం, దారకర్మ, దారక్రియ మొదలగునవి, 
నివాహ భేదములు ఏ మనువు వివావా పద్దతులను 
రగా విభజించాడు. 

(బావో దైవ న్తధైవా? (ప్రాజావలృన్త ధాషఒనుత | 

గాంధర్యో ర్యాక్షనశ్చాన వైళాచ శ్చాష్ట మో2_థమః || 

1. బ్రాహ్మం 2. దైవం 3. ఆరం 4. ప్రొజా 
వత్యం 5. ఆసురం 6. గాంధర్వం 7. రాక్షసం రి. 
'వైశాచం అని వివాపోలు ఎనిమిది రకాలు, 

1. (బావ్యాం : అలంకరించిన కన్యను పండితుడు, 
శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే 
బ్రాహ్మ వివాహమౌతుంది.. (ఉదా..: శాంతా బుష్యశ్ళం 
గుల వివాహం.) ్ట 


2. దైవం : యజ్ఞంలో బుత్విక్కుగా వున్న దారికి - 


దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివా 
హమౌతుంది. 


"3. ఆర్షం : వరుని నుండి గోవుల జంటను తీసు" 


కొని కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది బుషులలో 
ఎక్కువగా వుండేది గనుక ఆర్హం అయింది. 
4. ప్రాడావత్యం : గధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని 


1 


ఆచరించండి. అని చెప్పి కన్యాదానం చేయటం ప్రాజా 
వత్యం అవుతుంది. (ఉదా: సీతారాములు) 

5. ఆనురం : దరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను 
యిస్తే అది ఆసుర వివాహం. (ఉదా: క్రైకేయా దశ 
రధులు) 

6. గాంధర్జ్యం : వరస్పరం అనురాగంతో (మంత్ర 
విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: 
శకుంతలా దుష్యంతులు) 

7. రాజ్షనం : యుద్దం చేసి కన్యను అవపారించి, 
ఎక్కడికో _ తీసుకువెళ్ళి చేసుకునే వివాహం రాక్షసం 
అంటారు. (ఉదా; మండోదరి రావణులు) 

ర. వైళాచం : కన్యను నిద్రావస్థలో అవహరించి 
చేసుకొన్నది _ వైశాచం.. వీటిలో బ్రాహ్మం. (శ్రేష్టం, 
|ప్రాజావత్యం ధర్మబద్దం, రాక్షసం, వైశాచం నిషిద్దం. 

చివాహమెందుకు? : ఈ ప్రశ్న చాలా ముఖ్య 
మైనది. దీనికి సమాధానం. ప్రతిచారూ తెలునుకోవాలి. 
ప్రతి. మనిషీ మూడు, బుణొలతో వుడతారు. 

1. యుషిబపణక 2. దేవబుణం 3. పితాణం. 


12 


ఈ బుణాలను తీర్చటం (ప్రతి, వ్యక్తి యొక్క విధి. 
ఈ బుణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తుంది, 
మానవజన్మకు సార్హకత జన్మరాహిత్యం. కావున (ప్రతివాడు 
బుణ విముక్తుడు కాచాలి. దానికి ఏమిటి మార్గం? మన 
పెద్దలు చెప్పారు - “బ్రహ్మచర్యేణ బుషిభ్యః” “యేన 
దేచేభ్యః” “ప్రజయా పితృభ్యో అని, 

1 యిషీ బుణం : బ్రహ్మచర్యం. ద్వారా బుషి 
బుణం తీర్చాలి. అంకే బ్రహ్మచర్యంలో చేయవలసిన 
వేదాధ్యయనం చేయాలి. అలాగే .వురాణాలు మొదలైన 
వాబ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరందారికి 
చౌటిని అందించటం ద్వారా ఈ బుణాన్ని తీర్చుకోవాలి. 

2. దేవ బుణం: యజ్ఞ. యాగాది క్రతువులు 
చేయటం, చేయించటం ద్వారా ఈ బుడాన్ని తీర్చు 
కోవాలి. యజ్ఞం అంటే. త్యాగం, .యజ్ఞాలవల్ల దేవతలు 
తృప్తి చెందుతారు. సకాలంలో వర్గాలు కురుస్తాయి. 
ప వృద్ధి చెందుతాయి. ఒకరువే కొటకాలు తొల 
గిపోతొయి: నీర్కు నివ, గాలి, “వెలుతురు, ఆహారాన్ని 
ప్రసాదిస్తున్న వారందరికి నునమెంతో బుణవడివున్నాం. 


కనుక ఆ బుణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నులం 
అవుతాం. 


13 


3. పత్ధూణం : సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ 


'బుగాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, 


మనకు జన్మనిచ్చి వెంచి పోషించినవారు. వంశాన్ని 
అవిచ్చిన్నంగా కొనసాగింటం ద్వారా, పితృ దేవతలకు 
తర్పగాది క్రియలు నిర్వహించే Es సంతానాన్ని 
కనడం ద్వారా - పిత్ధాణం తీర్చుకోవాలి. సంతానం 
కనాలంశే వివాహం చేసుకోవాలి గదా! “వ్రజొతంతుం 
మావ్యవత్సేత్సీ*” అంటుంది వేదం. అంటే వంశవరం 
వరను ్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయటం, 
సంతానము కనటం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయన 
లసిన విధులుగా చేదం చెవుతున్నది. యజ్ఞాలలో వంచ 


యజ్ఞాలు విధిగా వ్రతి మనిషీ చేయాలి. అవి దేవ, 
మనుష్య, భూత, పతృ (బ్రహ్మ యజ్ఞాలు. 
గృహస్థాశ్రమ విశిష్టత : 1. బ్రహ్మచర్య 2. 


గార్హన్ట్యై 3. వానవైస్ర్ర 4. నన్యాన అని నాలుగు ఆశ్ర 
మాలు. ఇవి మానవుని జీవితంలో నాలుగు దశలు. 
(బ్రవ్యాచర్యం : గురుకులంలో, నియమ నివృలతో, 
వినయ విధేయతలతో విద్యను, విజ్ఞానాన్ని అధ్యయనం 
చేయటం, ఇది భావి జీవితానికి వునాదివంటిది. 


14 


/ ఉవితంలో గృహస్థాశ్రమం చల పం 
మదము: ఆశ్రమాల Cen అధారభూతై 


వది... అందుకే దీనిని “నర్వోవకార శమం” అన్నారు 


యధా మాతర మాశిజ్య వర్చే జీవన్తి బన్తవః 
| తథా గృవాన మాశ్రిత్య సత్తు నం | 


ఇల తల్లిని పిల్లలు ఆశ్రయించినట్లు, మానవులు గహ } 


వ్రైనాశ్రయించి జీవిస్తారు. ..బ్రవ్య్మాచారులు, సాధువులు 
సన్యాసులు, దీనుల, ఆర్తులు .. మొదలగు వారందరికి 


ఆశ్రయం ఇచ్చేది గృ శ్రమమే. కావున గృవాస్తా 
శ్రమం. చాలా బాధ్యతల్లతోం కూడినది. ఇది సర్యోత్త 
మమైన...ఆశ్రమము.. ఇద్ది, సమాజ్హానికి తల్లి వంటిద్‌- 


అవాధలమ ఆదుక్రోవలపిన బాధ్యత గృవాస్టువై నున్నది. 
నివావాం చేసుకోవడమే mm ee, 
ఏ అధ్యాత్మిక పార్టు పేడ 
యుద్దం చేయడం - సవ్యపించడర్డే కోట పడిరి యు 

వెళ్ళడం. సంసార te eee 


పాధన. నీవుచేసే 


ధ్రతివనీ భగవత్సేవయనీ, భగవదాజ్ఞామీసారమేనని అనుకో = 


గలిగితే ఈ సంసారం గ్రతిబంధకరో కానేరదు” అంటు 
జిల్లేళ్ళమూడి . అమ్మ. rg ఖ్‌ ముట్‌ 


ర కోటలో వుండి. 


15 


3. వానవ్రన్ధం : కుటుంబానికి చెందిన బాధ్యత 
న్నీ పిల్లలకు _అవ్చగించి దైరాగ్యాన్ని "పెంచుకుంటూ, 
సగభావనతో, భగవచ్చింతనతో, ఆధ్యాత్మిక జీవనాన్ని 
వటానికి వనాల్లో, ఆశ్రమాల్లో వుండటం, ఇది నన్యా 
శ్రమానికి సంసిద్ధం కావటానికి చేసే సాధన వంటిది. 

4. నన్యానం : రాగద్వేషాలు వదలి, ఆత్మ స్వరూ 
న్ని తెలుసుకుని పరమానందంలో నిమగ్నమవటం, 
శ్వమంతటిలో భగవచ్చైతన్యాన్ని చూడగలగటం, నివృత్తి 
ర్లంలో, త్యాగానికి ప్రతీకగా నిలవటం సన్యాసాశ్రమం. 
వివాహ (ప్రశస్తి : _ వినాహోం వేడుక లేక ఉత్సవం 
దు. ఇది ఒక మహత్తర సంస్కారం, వివాహాం ఏడేడు 
న్మల అనుబంధం. “అందుకే వివాహోలు విధి నిర్ణీతాలు” 
టారు. “వినాహాము, కామవరితృప్తికి, కేవలము సామా 
కమైన ఆ మోదము (licence 0౯౧2850061 కాదు. అది 
వైవాహిక జీవితాన్ని సంయమబద్దంగా చేయటానికి ఏర్పా 
టుచేసిన ఒక సామాజిక వ్యవస్త. అందుకనే వివాహము _ 
యొక్క అంతమందు వధూవరులు |త్రిరాత్ర నంయమ 
వ్రతమును పాటించవలెను. నవదంవతులకు సంయమపా 
లన నేర్పుటయే ఈ నియమము యొక్క తాత్పర్యము. 
పారస్కర గృహ్య సూత్రం 1-8-21 


౬ ఖారతీయుల (వేను వివాపాంతో ప్రారంభమౌతుంది. 
పాశ్చాత్యుల (వేము వివాస్తాంతో అంతమౌతుంది.” అంటా 
రొక్ష కవి. “ప్రాచీన భారతీయుల వివాహా పద్దతి యందలి 
వనిత్రత, గౌరవము, ఆశయము, " ఆదర్శము. (ప్రపంచ 
చుందలి ఏ ఇతర దేశములో" గాని మతములో గాని 
క్షనుపించదునె. అంటుంది ' "- విదేశీవనిత అనిదినెంటు. 
స్‌ కళ్ళంకరహిత మైన మనన్సును - కళంకరహితంగా. మరొకరికి 
అర్పణ. . చేయటమే కల్యాణం... నర్వాన్నీ అనుభవిస్తూ 
వర్వ్వాన్నీ. నిడిచివెట్టదే వివొహాల, వతిని ఆధారంగా చేను 
కవి. నంచ్తభూతాలను. ఇయిగిచినదే' పతివ్రత” అంటుంది 
కిల్లేళ్ళమూడఢి అమ్మ. వివాహాం వల్లనే మానవుని జీవితం 
వరివూర్లత్వాన్ని పొందుతుంది. షం చేయటానికి 
గృవ్వాస్ట్రే. అర్హుడు. వురుషార్జాలు “పాధించుటకు గృచాస్తా 
శ్రమమై- ఉత్తమమైనది. వివాహం 'నూరేర్తడ్తవంట. "జీవిత 
రథానికి దంవతులిరువుర్లు చక్రాల వరటివౌరు. ఇద్దరూ 
నమ్హాములే. భార్య సవాధర్మ చారిణి, "వివాహమైన తరు 
వ్వాత్త స్త్రీ వురుషులు వేరుక్తార్తు “ద్రంవతు'భౌతారు. “ధర్మ 
ధైజావంవత్యర్థం | స్తియముద్వహే” ధర్మంతో కూడిన 
కనన సంతానాన్ని పొందుటకే వివాహం చేసు 

'టయున్నాను అని సంకల్పం. కాళిదాను కూడా “వజాయె 
సృవామేధినామ్‌” సంతానం కొరకు మాత్రమే హా 


£7: 
చేసుక సచారు అంటాడు, ఈ విచాపాచ్యవస్థ్రి లేకపోతే 
సమాజమెంత అస్తవ్యస్త మైపోతుందో చెవ్చలేము. 
వివాహ వయస్సు : వరునకు 25 సం||లు వధు 
వునకు 12 సం ||లు అని కొందరు, 15 సం||లు కనీనం 
వుండాలని మరికొందరు చెపుతున్నారు. స్త్రీ వురుషుల 
వయస్సు 15-25 అధమం, 20-40 సం||లు మధ్యమం 
24-48 సం||లు ఉత్తమం అన్నారు. కాని ఈనాటి వరి 
స్తితులలో 18 నం||లు స్తేశ 25 సం||లు వురుషునకు 
డటం మంచిది. 
కన్యావరణం : అ౭కే మంచిలక్షణాలు గల కన్యను 
ఎంపిక చేసుకొనుట. 
“నుహృద స్సమచేతాన్‌ మం|త్రవతో వరాన్‌ వ్రహి 
ణుయాత్‌ |” 
బుద్ధిమంతులు, తెలివిగల నలుగురు మిత్రులను కన్యను 
, వెదకుటకు వంవుతారు. 
“ వ్రసుగ్మంతాధియసానస్య సక్షణి ఫరేధిర్వరాగ్‌ం అభిషు 
_ త్రసీదత. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్సౌంమ్య 
స్యాంధసో బుబోధతి, అనృక్షరా బుజవస్సంతు వంథాయేభి 
సఖా యోయంతినో వరేయమ్‌, 


18 


మీ. ప్రయాణము నుఖకరమై 'ఫలవ్రదమగుగాక అని 
కోరతారు. వీరు వెళ్ళి పిల్లవానికి సంబంధించిన వినర 
ములు, మూడు తరాల వారి వరిచయం చేస్తారు. అలాగే 
పిల్లవైవు వారు “వరా న్వేషణ”కు మిత్రులను వంవుతారు. 
వారు కన్య వివరములు పిల్లవానివైవు వారికి తెలువు 
తారు.. తరువాత వివాహా నిర్ణయిం జరుగుతుంది. ఈ 
నిర్ణయాలన్నీ ముందే జరిగినా సంప్రదాయంగా “వరా 
saad “కన్యానరణమునకు” మిత్రులకు తాంబూలాలు 
ఇన్లారు. 


కన్య ఎలా వుండాలి: 1) సాముద్రిక శాస్తం 
(ప్రకారం నుంచి లక్షణాలు కలిగి వుండాలి. 2) సంతా 
నాన్ని కనివెంచటానికి తగినంత. బలంగా, వుష్టిగా ఆరో 
గ్యంగా వుండాలి. 3) సోదరులు కలిగి వుండాలి. 4) 
బాంధవ్యాన్నిబట్టి చెల్లెలు వరన: కానిదిగా వుండాలి, 5) 
నగోత్రీకురాలు. కారాదు (అనగా . వధూవరులిద్దరిది ఒకే 
గోత్రం. కాకూడదు). 6) బంధువులను చక్కగా. చూడ 
గలిగినదై వుండాలి. 7) రోగం లేనిదై వుండాలి. 8) 
సమాన గోత్రమే కాదు బుషులు కూడా సమానం 
కారాదు. 9) వది సంవత్సరాలు నిండని కన్య కావాలని 
ఆవస్తంబ బుషి అంటాడు. దీని అర్హం చిన్నతనం 


19 


లోనే అత్తవారింట్లో వుంటూ వుంటే వారి అలవాట్లుతో 
కలిసిపోయే అవకాశం ఉంటుందని. వెద్దయై భావాలు 
స్రీరవడిన తరుచాత సర్దుబాటు చేసుకోవటం చాలా కష్టం. 
ఒక మొక్కను ఒకచోట నుండి తీసి మరియొకచోట 
నాటినచో చక్కగా వెరుగును. కాని ఒక చెట్టును 
తీసి మరియొకచోట నాటుట కష్టము. నాటిననూ అడి 
బ్రతకదు. చిన్నవయస్సులోనే వివాహం జరుగుట వలన 
వారి (వేమ ఇతరులవై మరలక పరస్పరం క్రమముగా 
చృద్దిచెందును. (ప్రతివారిని (పేమించి భంగవడే అవసరం 
వుండదు. విదేశాలలో [66౧ 286 పిల్లలలో ఈనాడు 
కామక్రేడలు పెరిగి నమస్యలు సృష్టిస్తున్నారు. 10 నం||ల 
లోవలనే కన్య వుండాలి అంశే వివాహమైనవృటి నుండి 
నంతానాన్ని కనమని కాదు. సంయమనం పాటించడం 
అలవడుతుంది. 10) అన్నిటికంబ పిల్లను చూడగానే 
ముచ్చటగా వుందనిపించాలి. 

స్వీకరించదగని కన్య : కన్యను చూచుటకు 
వెళ్ళినపుడు ఆమె నిద్రపోతున్నా, ఇంట్లో. లేకపోయినా, 
దు-ఖంతో వున్నా ఆమెను స్వీకరించరాదు. కుష్టు, క్షయ 
మొదలగు రోగములు గల _ కుటుంబమునకు చెందిన 
కన్యనూ, శరీరముమీద రోమములు ఎక్కువగా వున్న 


20 


గీ! లే. లేకపోయినా. పనికిరాదు. పిల్లి కన్నులుగల, 
అధ్ధిక, అంగములు గల్క అధిక (ప్రసంగము చేయునట్టి 
ఎన్పేడూ వీడ్చునట్టి, ఎవ్పుడూ నిద్రించునట్టి, వీధులలో 


తిరుగునట్టి, ఇతరులకు ఇస్తామని వాగ్దానం బడినట్టి, 
నదుల, వర్వతాల, వృక్షముల వేర్లు కలిగిన, పే 
ఇక్షరానికి ర్వమందు ర-ల అక్షరాలు. గలిగియున, 


కన్యను. వతావామాడరా దన స్మృతులు చెవుతున్నాయి. 
4ంలేగౌక ఈ క్రింద చెప్పిన వారిని కూడా విడువదగును. 
దత్తాం, గుప్తాం, యోతాం,  వృషభాం, వికటాం, 
వినతౌం, ముండాం, మాండూషికాం, సాంకారికాం, 
వాతాం, పారీం చ వర్జయేత్‌. చాలా విలువైనది కనుకనే 
ఇన్ని- వరీక్షలు చేసి చూసి కన్యను తెచ్చుకోవాలని భావం. 
. వరుని లక్షణాలు : “కులంచ, శీలంచ, సనా 
ధతాచ, విత్తంచ, వపుర్వయశ్చ” మహాభారతం. వరుడు 
బ్రహ్మచారి అయివుండాలి, నుంచి వంశంలో వుట్టి కులీ 
నుడై యుండాలి, మంచి శీలము కలవాడు, సాముద్రిక 
శాస్తం ప్రకారం మంచి లక్షణాలు గలవాడు, బంధు 
సంవత్తి కలవాడు, పదిమంది మెచ్చే స్వభావం కలవాడు, 


ఆరోగ్యవంతుడు అందమైన, వయసులో వున్నవాడు, ధన 
వంతుడు, చదువుకున్నవాడు అయివుండాలి. దత్తతకు 


21 


శ్భినచాడు, అందంగా లేనివాడు, సగోత్రుడు సంబంధా 
కి వనికిరాడు. = 
శిన్యావ రయలే యానం, మాతా విత్తం, వీతాళశ్ళతం | 
బాంధవాః కుల మిచ్చంత్కి మృష్టాన్న మి 5 రేజనాః || 
కన్య వరుడు అందంగా వుండాలని, వల్ల తల్లి 
న్నచాడు కావాలని, పిల్ల తండ్రి చదువుకున్న వరుడు 
కావాలని, బంధువులు మంచి కుల గోత్రములు కలవాడై 
యుండాలనిి, ఇతరులు అందరితో కలిసిమెలసి వుం 
వాడు, విందుకు పిలిచేవాడు కావాలని కోరతారు. ఈ 
శ్లోకంలో. వరుని కుండవలసిన లక్షణాలు, మనంకోరేవి 
చెవ్చబడ్డాబు. 

కొన్ని సందేహాలు : 1. వివాహము దగ్గర 
వారితో చేసుకొనుట మంచిదా లేక దూరవు వాసుల 
ఛోనా? “దుహితా, దుర్హితా; దూరేహితా భవతీతి” 
అనగా ఎంతదూర దేశమున వివాపాము జరుగునో అంత 
మంచిది. 2. స్వగోత్రమందుగాని వరస్పరం అన్నా 
చెల్లెళ్ళకు గాని వివాహం ఎందుకు చేయరాదు? దీనిన 
లన ఒకరియెడల మరొకరికి _పేమకలగదు. దూరముగా 
వున్న వస్తువు యందు, సులభముగా లభ్యము కాని 
వస్తువు యందు, గల (పేమ దగ్గరి వానివై వుండదు. 


22 
23 


చిన్నతనము నుండి ఒకరి మంచి చెడులు మరయొకంకి 
టన నాల లోవములు తెలియుటచేత గౌరవ 
న్గును, భయభక్తులు తక్కువగా వుండును. 
వేరువేరు గోత్రములవారి Yatra al pane 
వుష్టిగా వుండును, వరివూర్త ముగా వుండును. దూర 
నెంబంధం వలన వరన్చర క్ష్‌ చెరుగును. ఈనాడు 
"సైంటిస్టులు చెప్పేది కూడా ఇదే. ఒకే Blood group 
వారు వివాహము చేనుకొనరాదని చెవ్చుచున్నారు. దగ్గర 
బంధువులతో సంబంధం వనికిరాదని చెవ్పుచున్నారు. ర్ట 
గోదాన వ్రతం : గురుకులంలో బ్రహ్మా చర్యదీక్షతో 
విద్యాభ్యానం చేసిన (బ్రప్మాచారి ఆ దీక్షను విరమిస్తూ 
అవ్నటి వరకూ వెంచిన గడ్డాలను, మీసాలను తీసిచే 
యడమే గోదాన వ్రతం. గోశబ్దానికి గోవు, తలదెంట్రు 
కల్కు అని రెండర్భ్రాలున్నవి. క్షైరకర్మను “ఆయుష్కర్మ” - 
అంటారు. గోవును కూడా దానం చేయాలి. ఆయువు, 


గ్నతుడౌతాడు. కావున దీనికి స్నాతకమని చేరు. దీనినే 
nvocation అంటారు. గురువు దీక్షా విసర్ణన సమ 
ఏంలో శిష్యునకు అనేక ఉవదేశాలు చేస్తాడు. చక్కగా 
ర్చిదిద్దిన శిష్యుని గురువు ఈ నమాణానికి అంకితం 
స్తాడు. ఈ స్నాతకోత్సవంలో గురుదక్షిణ సమర్పించి 
క సంవత్సరం దేశాటన చేసివస్తాడు శివుడు. 
సమావర్తనం : విద్యాభ్యాసం వూర్తిచేసి స్నాత 
కద్రతం చేవట్టిన ఒక సంవత్సరానికి స్నాతకుడు గురు 
కులం నుండి పాదయాత్రతో లౌకిక ప్రపంచంలోకి తిరిగి 
రావడాన్ని సమావర్తనం అంటారు. ఈ సందర్భంలో 
స్నాతకుడు ఆభరణాలు, ధోవతులు, గొడుగు చెవులు 
చేతికర్ర, పూలమాల, నలుగుపిండి, తలనూనె, కాటుక, 
తలపాగా మొదలగు వాటిని గురువుకు నమర్చించి తాను 
ధరిస్తాడు. 
బంగారు అభరణాలు ; స్నాతకంలో బంగారు ఆభ 


వర్చమ్స, బలాభివృద్ధికోనం ఈ ముండనం చేస్తారు. 


స్నాతకం : గురువుగారి వద్ద విద్యాభ్యాసం వూర్తి | 


అయివ తరువాత గృహస్థాశ్రమంలో వ్రవేశించటానికి అను 
మతి పొంది స్నాతకం ng దీక్షను pes 
శ్నరకర్మ చేయించుకొని, వేడినీళ్లతో స్నానం చేసినవాడు 


“రణాలు ధరింవచేస్తారు. తరగనిఛాయ, విలువగల బంగారు 
ఆభరణాలు ధరించుట వలన ఆయుషు వర్చస్సు, ధనము, 
పుస్టి సంపద జయము కలిగిస్తాయి. ఈ హిరణ్యధారణ 
వలన నూరు సంవత్సరముల వరకు ఆయువు ముస 
లితనవడ వరకు జీవించియుండునట్లు చేయునుగాక అని 


24 


,కాశీయాత్ర : కాశీయాత్రకు బయలుదేరిన స్నాత 
కుళ్ల కన్యాదాతగాని లేక కన్య సోదరుడుగాని “చక్కగా 
అలంకరింవబడిన యోగ్యురాలైన మా కన్యను మీకిచ్చి 
విచాపాం చేస్తాం. అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేయండి” 


అని ఆహ్వానిస్తాడు. అందుకు అంగీకరించి వస్తాడు వరుడు. " 


సంకల్పం : సంకల్పం అంటే ఏదైనా ఒక పనిచే 
యటానికి మనసులో కలిగిన భావన అని అర్హం. ప్రతివని 
చేయబోయేముందు నునం ఎక్కడ? ఎవ్పుడు? ఏమి? 
చేయబోతున్నా మో సభ్యులకు తెలియజెవ్చటమే సంకల్పం 
అంటే. వివావాంలోని ప్రతి ఘట్టం ప్రారంభంలోను ఈ 
సంకల్పం చేయబడుతుంది. ఈ సంకల్పంలో దేశము, 
కాలము మొదలగునది న్మరించబడును. ఈ సంకల్పంలో 


సృష్ట్యాది నుండి ఇవ్చటికి ఎన్ని యుగాలు, మన్వంతరాలు 


గడిచినవో ఏ సంవత్సరం, వీ తిధి ఏ వారం, ఏ 
(ప్రదేశంలో ఈ వని జరుగుచున్నదో ఈ సంకల్పం వింటే 
ఎవరివి అడగకుండానే తెలుస్తుంది. భూగోళము, కాలగ" 
మనము, చరిత్రల పరిజ్ఞానం దీనిలో మనకు 


చక్కగా 
గోచరిస్తుంది. హో 


లగ 


గణపతి పూజ : ప్రతిపని ప్రారంధించటానికి 
దు ఆ వని నిర్విఘ్నంగా కొనసాగటానికి, ఉవద్ర 
లు విఘ్నాలు రాకుండా వుండటానికి గణవతి వూజ 
స్తారు. 
య 

యళ్ళివో నామ డూపొల్యూం యా డేవీ నర్వ్వమంగళా 

తయో స్ఫృంన్మ రణాల్‌. వుంసాం నర్హతో జయమంగళం 

ఈ శోకం సమస్త దుశ్శకునాలను విఘ్నాలను 

ద 2 
పోగొట్టుతుంది. 
పుణ్యాపావాచనం STIs IT ఆహా + వాచనం 

= వుణ్యాహావాచనం. అనగా ఈ రోజు శుభదినం అని 
వెద్దలచేత వలికించటం. శుద్ది, వృద్ది, శాంతి, అభ్యుద 
యముల కొరకు వుణ్యాహ చాచనం చేస్తారు. మూడు 


కలశములలో నీరు పోసి వాటిలో మామిడి మండలు, 
వుష్బాలు, గంధము, అక్షతలు చేసి వాటిలోకి దేవతలను 


"ఆవాహన చేసి, వూజించి ఆ నీటితో అన్నిటిని, తమను 
శుద్ది చేసుకొందురు. బ్రాహ్మణ ఆశీర్వాదం పొందుతారు. 


అంకురారోపణ : ఐదు మూకుళ్ళలో వుట్టు 
మట్టిని. నింపి వాటిలో బ్రహ్మా, ఇంద్రుడు, యముడు, 


వరుణుడు, చంద్రుడు. - దేవతలను ఆవాహనచేసి, నవ 


26 


ధాన్యాలను ఆవుపాలతో కడిగి, పాలకులలో నింపి నీళ్లు 
పోయాలి. ఇవి రోజురోజుకి వృద్ధిచెందిన'ట్లు నవదంవతుల 
జీవితము చెందాలని భావన. _(_పేమాంకురములు 
మొలకెత్తాలని, అవి క్రమంగా చెందాలని ఆకాంక్ష. 
లీజము, శ్నేత్రము, నీరు వీటి యొక్క .భౌతిక ఆధ్యాత్మిక 
శక్తులను, ఉవయోగములను తెలుసుకోవాలని ఉద్దేశ్యము, 


గౌరీవూజ : “అ వర్తాభవేత్‌ గౌరీ” వది సంచత్స 
రములు గల కన్యను “గారో దేవి ఆశ్రయించి వుంటుంది. 
గౌరివి వూజించుటవల్ల కన్యను ఆశ్రయించి వున్న దేవి 
ఇంకా వ్రనన్నురాలై సమస్త శుభాలను కలుగ జేస్తుంది. 
దీర్హ నుమంగళీత్వాన్ని ఇచ్చేది గౌరీ దేవియే. వట్టుదలతో, 
దీక్షతో తవన్సు చేసి శంకరుని మెప్పించి ఆయనను 
భర్తగా పొందినది “గార”, ఆమె తవస్సు చేసిన వర్వత 
శిఖరం వేరు “గౌరీ ఇఖరంీ, ఆమె శరీరం రంగు గౌర 
వర్ణం కావటంచేత ఆమె గౌరి” అయింది. గౌరీశంకరులు 
అర్హవారీశ్వరులు. ఈ దంపతులు కూడా అలా కలిసి ఒక 
టిగా వుండాలని ఆకాంక్ష. కన్యగా గౌరీవూజ చేస్తారు. 
వివాహమైన తరువాత మంగళగోరిని పూజిస్తారు. 

వరవూజ : వరుని “లక్ష్మీనారాయణ న్వరూ 
వునిగా భావించి వూజ చేస్తారు, కాళ్లు కడిగి నూతన 


27 


వస్త్రాలు గంధ, వుష్పాక్షతలతో వూజించి కల్యాణానికి 
విచ్చేయమని కన్యాదాత ఆహ్వానిస్తాడు. మేళతాళాలతో 
వరుని తీసుకువస్తారు. మంగళ స్నానాలు చేయిస్తారు. 
మంగళస్నానాల వలన వధూవరుల శారీరకస్తితి, అవయవ 
లోపాలు, చర్మవ్యాధులు, మొదలగునవి వరిశీలించు అవ 
కొశం లభించును. 

గోత్రప్రవరలు ఏ. గోత్రమంటే వంశం, ప్రవర 
అంట నంశమూల వురుషుల కూటం. వరుడు కన్యా 


న్వేషణకు చంపిన పెద్దలు కన్యాదాతకు వరుని యొక్క 
మూడు తరాల వంశవృక్షాన్ని వివరించి చెవుతారు. 
అట్లే వరాన్వేషణకు బయలుదేరినవారు పిల్లవాని వద్దకు 
వచ్చ కన్య యొక్క మూడుతరాల వివరం తెలియజేస్తారు. 
దీనివల్ల పల్ల, పిల్లవాని యొక్క వంశములను గురించి 
తెలుసుకొని వివాహం చేసుకోవాలి అని భావం. ఒకరి 
యొక్క  వూర్వావరాలు మరియొకరు తెలునుకోకుండా 
'వెరాసపోకండి అని సూచన, వంశాన్ని గురించి విచారిం 
చకుండా. కన్యనిచ్చి, లేక కన్యను తెచ్చుకొని బాధలకు 


గురి అవుతున్నదారు చాలామంది వున్నారు. 
యజ్ఞోపవీత ధారణ. "ఉపనయన కాలంలో ఒక 
యజ్ఞోపవీతం 'ధరింపజేస్తారు. వివాహ సమయంలో 


28 


కన్యాదాత వరునకు మరియొక యజ్లోవవీతం చేస్తాడు. 


"1 మహో సంకల్పం ఏ మామూలు నంకల్పాల కంబ 
ప్రత్యేకమైనది కావున దీనిని “మహా సంకల్పం” అన్నారు. 
ఈ. భదతవర్షం, భరత, ఖండ, ఎంత ప్రారీనమైనదో, 
ఎందరెందరు 3 

వదులు, నెముద్రాలు, వర్వతాలు, అరణ్యాలు దేశాలు 


వున్నవో వాటన్నిటిని స్పష్టంగా వివులంగా తెలియజేస్తుంది _ 


మసోనంకల్పం. మవోనంకల్పం విశ్వ స్వరూపాన్ని, భూగో 
Wan చక్కగా వర్ణిస్తుంది. 50 కోట్ల యోజనాల 
ప్పర్లం గల భూమండలంలో, లక్ష యోజనాల విస్తీరం 
గల జంబూ ద్వీవంలో, 1000 యోజనాల విస్తీర్ణం గల 
భరత వర్షంలో, నన ఖండాలలో ఒకణున భరత ఖండంలో 
ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది. పేర్కొంటారు. 

pnd ఆద్యబ్రహ్మ యొక్క నూరు సంవత్సరాల 
కాలిలో మొదటి 50 Sar జపా "రెండవ 0స10 
కాలంలో మొదటి సంవత్సరం మొదటి" నెల, మొదటి 
వక్షర, మొదటి రోజులోని మొదటి వగలులో 2వ 
జాములోని 3వ ముహూర్తంలో, (ప్రథమ ప్రాణాయామకా 
లంలో, శ్వేతవరాచా కల్చంలో, వైవన్వత మన్వంతరంలో, 


చక్రవర్తులు _ వరిపాలించారో, ఎన్నెన్ని, 


29 


శాలివాహన శకంలో, 28వ మహాయుగంలోని కలియు 
గంలో బౌద్దావతారంలో చాంద్రమాన భావ సంవత్స! 
వసంతముతువు, చైత్రమాసం, బహుళపక్షం పంచమి ల 
ఆదివారం శుభయోగం, శుభకరణం, శుభఘడియలల్‌ 
సమస్త పొవముల -నివృత్తి కొరకు గంగానదిలోని ఇను. 
నప్తబుషి మండలం వరకూ పేర్చగా వచ్చిన .సంవత్స 
రములను చేయితో గుణించగా వచ్చిన సంవత్సరముల 
అయిపోయిన తరువాత ఒక్కొక్క రేణువు తీసివేయట 
నికి ఎంతకాలం వడుతుందో అంతకాలం, అట్లు యవల 
(గ్రపామండలం వరకు, నువ్వులు సూర్యమండలం వరక; 
ఎద్దురోమములు నక్ష్మత్రమండలం వరకు రాసిపోసి క్‌ు 
సంవత్సరములకు ఒక్కొక్కటి చొవ్సున మొత్తము తీసి వేల 
టానికి వట్టునంతకాలము బ్రహ్మ, కంలో నివసించటానికి 
అశ్వమేధాది యాగములు ముమ్మారు చేసిన ఫలిత: 
పాఠదటానికి, నాకు వెనుక, ముందు వది తరాలనార 
నరకం నుండి ఉద్ధరింవబడి శాశ్వతంగా బ్రహ్మలోకంల్‌ 
నివసించుట. కొరకు, చక్కగా అలంకరింవబడిన కన్యను 


బంగారము, నీటితో కూడిన దానిని దానం ఇస్తున్నాన. 
అని అంటాడు కన్యాదాత. ఈ మహో సంకల్పం విశ్వంల్‌ 
మానవుడెంత చిన్నవాడో అర్హం చేసుకోవడానికి, అపాం 


30 


కారాన్ని తగ్గించుకొని, వినయ విధేయతలతో, కర్తవ్య 
వరాయణుడై, ధర్మానికి. కట్టుబడి జీవించటానికి ఎంతో 
ఉవకరిస్తుంది. ఇంతేకొదు మన దేశముయొక్క భౌగో 
?క. స్టిత్సి మన చరిత్ర మన వూర్యవు డాన్నత్యము, 
మన "భౌతిక సంవత్తి మొదలగు వాటే యొక్క సమగ్ర 
స్వరూపాన్ని మన ముందుంచుతుంది. మన చరిత్ర 
మరుగునవడిపోయింది. దానిని వెలుగులోకి తేవాలి. 

“మహా సంకల్పంలోని కొన్ని వివరాలు : 

నవ్త ఊర్ణ్య లోకాలు: భూర్హోక, భువర్గోక, నుదర్గోక, 
మహార్గోక, - జనోలోక, తపోల్లోక, నత్యలోకాలు, 

సవ్త అథోలోకాలు: అతల్క వితల, సుతల, తలాతల, 
రసాతల, మహాతల, పాతాళ లోకాలు. 

అష్టదిగ్గజాలు: ఐరావత, వుండరీక, నామన, కుముద, 
అంజన, వుష్పదంత, సార్వభౌమ, నుప్రతీక అనేవి. 

"అష్ట వుణ్య వురములు: అమరావతి, అశోకవతి, 

అంభోనతి, ర్రైదతి, సిద్దవథి, సాధ్యవతి, గాంధర్వవతి, 
అలకావతి, 

ఆష్ట ధిక్సాలకులు: ఇంద్ర, అగ్ని, యమ, నిర్భతి, 
వరుణ, చాయ్యు కుబేర శశాన, 

వంచ మవో వర్తుతాలు: మతంగ, హిరణ్య శృంగ, 


మాల్యవంత్క కిష్కింధ, బుష్యశ్ళింగ. 


నవ్త కుల వర్ప్‌ 2? మహేంద్ర, మలయ, సహ్యాశక్తి, 
హీమవంతము, బుక్షవంతము, వింధ్య, పారియాత్రము. 

నస్త వుణ్యత్షేత్రములు: అయోధ్య, నుధుర, మాయ, 
కాశీ కాంచి, అవంతికా, ద్వారవతీ. 

నవ్త నముద్రాలు: లవణ (ఉప్పు), ఇక్షు (చెరకు), 
సురా (కల్లు), నర్చి (వెయ్యి), దధి (వెరుగు), శీర 
(పాలు), నీరు. 

నస్తద్బీపాలు: జంబూ, న్లక్ష, కుశ, క్రౌంచ, శాక, 
శాల్మల, వుష్కర. 

నవవర్గాలు (ప్రదేశాలు): ఇంద్ర, కశేరు తాము, 
గభస్తి, నాగ సౌమ్య, గాంధర్వ, చారణ, భారత. 

నవఖండాలు: భారత, కింవురుష, ఇలావృత్క, కురు. 
భద్రాశ్వక, రమణక, హిరణ్యక, శేతుమాల, పారి, 

దశఅరణ్యాలు: దండక, వింధ్యక, చంవక్క బదరిక, 
నహష్క నైమిశ్క ద్వెత్క, గుహ్య దేవదారు శ్వేత. 

ధ్రసీద్రనదులు: 'భాగీరధీ, గౌతమీ, నర్మదా, యమునా 
సరస్వతీ, కృష్ణవేణీ, బాదాదా, భీమరధీ, తుంగభద్రా, 
శేణుకా, మలావపోర్కీ కావేరీ కృతమాలా, తామువర్టీ, 
విశోకా, కౌశికీ గండకీ, చిచిత్రకా, వశిష్ణ కౌళ్యపీ, 


32 


సరయూ, సర్వపానపో, కుశావతీ, ఫల్లునీ, ప్రణీతా మొద 
లగునవి. 

64 దేశాలు: అంగ్య వంగ, కళింగ, కాశ్మీర్య 
సౌర్నాస్ట్ర, మహార్నాస్ట్ర, మగధ, మాలవ్య నేపాల, కేరళ, 
చోళ పాంచాల, సింహళ (ద్రవిడ, కర్నాటక, ఆంధ్ర 
మొదలగునది 64. 

ననకల్పములు: పార్పివు అనంత, కూర్మ, (బ్రహ్మా, 
వరాహా, శ్వేతవరాదా, వ్రళయ, వద్మ, సావిత్రీ కల్పములు. 

చదుర్త శమనువులు: స్నా భువ, స్వారోచిష, ఉత్తవు, 
తామస్క రైవత, చాక్షుష, వైవన్వతు ర్య, అగ్ని, 
బ్రహ్మ; రుద్ర, దక్ష, రౌచ్య, "భౌచ్య. 

నట్‌ శకములు: యుధిష్టిరు విక్రమార్క, శాలివా 
హన, విజయాభినందన నాగార్జున, కలి. 

షట్‌. చక్రవర్తులు: . కార్తవీర్య, నగర, వురూరవ, 
వురుకుత్స, నల, హరిశ్చంద్ర. 

షోడశ నువోరాజులు: రామ్క శిబి, రంతి, గయ, 
నృగు, పృధు, మాంధాత, యయాతి, మరుత్‌, దిలీవ, 
సుపోత, భరత, అంబరీష, శశిదిందు, భగీరధ, పరశు 
రామ. 


33 


భూమండల విస్తీర్ణం: ర0 ; కోట్ల యోజనాలు |! 
50౫8=400 కోట్ల చ| మైళ్లు 

జంబూద్బీవ విస్తీర్ణం: 

1 లక్ష యోజనములు = రి లక్షల చ|| మైళ్లు 

భరతవర్ణ విస్తీర్ణం: 

9 చేల యోజనములు $9౫8= 72 వేల చ| 


కృుతయుగ వరిమాణం: 17,28,000 సంవత్సరాలు 
(లేతాయుగ వరిమాణం: 12,96,000 సంవత్సరాలు 
ద్వావరయుగ వరిమాణం: 8,64,000 సంవత్సరాలు 
కలియుగ వరిమాణం: 4,32,000 సంవత్సరాలు 
మంగళాష్టకొలు : నూతన వధూవరులకు శుభం 
కలగాలని చదివే శ్లోకాలను మంగళాష్ట్రకాలంటారు. 8 
శ్లోకాలతో & నారాయణులను, బ్రహ్మ, ఇంద్ర, 
సూర్య, చంద్ర, వరుణ మొదలగు దేవతలను, విశ్వా 
మిత్ర, వరాశర్క భృగు, వసిష్టాది బుషులను, మాంధాత, 
నవాష్క ఇక్ష్వాకు మొదలగు రాజులను, అశ్వత్హ్ర బదరీ, 
కల్పవృక్షాది వనాలను, రాశులు గ్రహాలన్సు గౌర్కీ లక్ష్మీ, 


34 


ఎరన్వతీ మొదలగు (స్త్రీ దేవతలను, గంగ, సింధు, యమున 
మొదలగు నదులన', వధూవరులకు మంగళమును కలిగిం 
చమదురుగాక! అని ప్రార్థిస్తారు, 

కన్యాదావం : వరుని లక్ష్మీనారాయణ న్వరూవంగా 
భావించి కాళ్లుగడిగి కన్యాదానం చేస్తారు. ముందు 
సడికాల్కు తరువాత ఎడమకాలు, ఆ తరువాత రెండు 
సొదాలను కడగాలి, గంధ వుష్పాదులతో వూజించి, 
మధువర్కం ఇవ్వాలి. మధువర్కం అంటీ తేనె+వెరుగు 
లేక Gees షో మధుర. వదార్థము. తరు 
వాత కన్యాదానం లి. వరుని _ విమ్థన్వరూవునిగా 
భావిస్తున్నాం కనుకనే వెద్దవాడైనా మామగారు అల్లుని 
కొల్లుగడిగి ఆ వీరు నెత్తిన చల్లుకుంటాడు. కన్యాదానం 
చేసేటవ్పుడు ఈ శ్లోకాలు చదువుతారు. .. 

కన్యాం కనక నంవన్నాం కనకాభర్మః | 

దాస్యామి విన్ల వే తుభ్యం (బ్రవ్మాలోక జీగీషయా || 

ట్రహ్మలోక ప్రాప్తికోసం నేను నువర్ష నంనద గల 
దియ్కు బంగారు ఆభరణములచే అలంకరించబడిన కన్యను 
వమ్ము వ్వరూవుడగు నీకు ఇచ్చుచున్నాను. 


విశ్వంభర నృర్పభూతాః సాక్షీణ్య న్పర్పుదేవతాః | 
కన్మామిమాం ప్రదాస్యామి వీళ్ళాశాం తారణాయవై || 


35 


భగవంతుడు, వంచభూతములు, నర్వదేవతలు సాక్షిగా 
నా పితృ దేవతలు తరించటానికి ఈ కన్యను దానం 
చేస్తున్నాను. 

కన్యాం సాడ్మీతాం సాధ్బీం నుశీలాయ నుధీముతే। 

ట్రయతోఒ వాం వ్రయచ్చామి ధర్మ కామార్హ సిద్ధయే! 

నర్వాలంకార శోభిత, సాధ్వి, సుశీల అయిన ఈ 
కన్యను ధర్మ, అర్హ, కామాలనే వురుషార్జాల సిద్దికొరకు 
మేగీలుడు, బుద్దిమంతుడు అగువానికి దానం చు 
న్నాను. 

వధూవరుల గో(త్రవ్రవరలు మరియొకసారి చెప్పి “తుభ్యం 
ప్రజా సహత్వ కర్మభ్యః _వ్రతిపాదయామి” సత్సంతా 
నము పొందుటకు ధర్మ కర్మలను ఆచరించుటకు నీకు 
నియమించుచున్నాను. కావున ఈమెను “వృణీధ్వం” 
వరించవలసినది అని కన్యాదాత అంటాడు. “వృణీమ హే” 
వరించుచున్నాను అని వరుడు వలుకును. 

“వయోదాత్రే, మయోమహ్యామస్తు వ్రతిగ్రహీశ్రే” 

కన్యనిచ్చిన దాతకు, స్వీకరించిన నాకు బాంధవ్యము 
కలుగుగాక! అంటాడు వరుడు. ఈ దానం సఫలం 
కావటం కొరకు దక్షిణ ఇస్తారు. తరువాత సాలగ్రామ 


36 


దానం చేస్తాడు కన్యాదాత. 
మిగతా వస్తువులు దానం చేసేటవుడు “తుభ్యమహం 
నంవ్రదదే నమమ” నీకు నేను యిచ్చుచున్నాను. 
ఇక నుండి ఇది నాదికాదు. అని అంటారు. కాని 
కన్యాదానం మాత్రము “నమమ”, “ఇది 
వాదికాదు” అవి అనరు. 
కన్యాదావానికి ముందు కన్యను ధాన్యవు గంవలో 
కూర్చోబెట్టి తీనుకురావటం ఆచారం, కన్యను ధాన్యల 
క్ష్మీగొ భావించి ఆమెను నీకు వవ్పగిస్తున్నానని భావము. 
దానమిచ్చే వస్తువును ఒక పాత్రలో వుంచి దానము 
చేయాలి. అట్లు కన్యను కూడా ఒక పాత్రలో వుంచి 
దానము చేయాలి. కవ్యను వెదురు బుట్టలో వుంచి 
దావము చేయుట శా,స్త్రాచారము. వూర్వము విన్న 
లకు వివాహం జరిపేవారు గనుక గంవలో కూర్చో బెట్టి 
దావం చేసేవారుట. 
వాతిచరామి : 
నాతి చరితవ్యా” వ్య 


“ధర్మ, అర్ద, కామముల విషయంలో ఈమెను (వధు 
వును) అతిక్రమించి వ్రవర్తించకు” అని కన్యాదాత అంటే 


ధర్మార్థ. కామేము త్వయైషా 


37 


“అతిక్రమించను” అని వరుడు ప్రమాణం చేస్తాడు. అనగా 
ధర్మం చేసే విషయంలో, అర్హం (డబ్బు) “సంపొదించ 
టంలో అలాగే కామం విషయంలో నేను నా భార్యను 
అతిక్రమించి ్రవర్తించను అని ప్రమాణం చేయటం. (స్త్రీ 
peer వుండాలని భావించే వురుషులందరు తాము' 
వీక వత్నీవ్రతులుగా వుండాలని భావం. 

తెరసెల్లా : నరుడు వధువు సుముపోర్తమునకు 
ముందుగా ఒకొరినొకరు చూడకుందుటకై వారిడ్డర్‌ మధ్య 
ఏర్పాటుచేసిన తెరను. తెరసెల్లా అంటారు, ' దీనిలోని 
విశేషభావం ఈ విధంగా అన్వయించుకోవచ్చు. వరుడు 
వరమౌత్మ. వధువు జీవాత్మ. మధ్యనుండే తెరసెల్లా 
మాయ. జీదాత్మకీ, వరదూత్మ దర్శనం కాదాలంశే 
మధ్య నుండే మాయ అనే తెర తొలగాలిట. వరమా 
త్మను దర్శించటానికి ఆయన పాదాలు పట్టుకోవాలిట. 
అందుకే వరుని పాదాలు కడిగి కన్యాదానం చేస్తాడు. 
సుమువార్త సమయంలో ఆ తెర తొలగిస్తారు. ఒకరినొ 
కరు దర్శిస్తారు. 

సుముహూర్తం : వధువు తూర్పుముఖంగాను, 
వరుడు వశ్చిచు ముఖంగాను కూర్చుంటారు. మధ్య లెర 
వుంటుంది, చేద ఘోష, చుంగళ చాద్యముల మధ్య 


38 


తెర తొలగించబడుతుంది. వధూవరులు ఒకరినొకరు 
భ్రూమధ్యంలో చూస్తారు. ఇదే సుముహూర్తం. మొదటి 
సారిగా ఒకరినొకరు చూచుకొనుటయే సుముహూర్తం. ఈ 
సమయంలో జీలకల్ద, బెల్లం, బాగా కలిపి నూరి ముద్దచేసి 
దానిని ఒకరి నడినెత్తిన (బ్రహ్మరంధ్రంవై) మరియొకరు 
వుంచుతారు. అవ్వడు ఈ మంత్రములు వరిస్తారు. 

కధ్రువంతే రాజా వరుణో (ధ్రువం దేవో బృనా గతిః 

ధ్రువంతో ఇద్రళ్చాగ్షిశ్చ ర్వాస్త్రం ధారయతాం ధ్రువం” 

ఈ దాంవత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు 
రాజగు వరుణదేవుడు, దేవుడగు బృహస్పతి, ఇంద్రుడు, 
అగ్ని స్టీరత్వమును కలుగజేయునుగాక. 

అభ్రాత్ఫమ్నీం వరుణావతిమ్నీం బృవావలే 

ఇంద్రా వుత్రమ్నీం లక్ష్యం తామ న్న నవిత న్సువ 

ఓ వరుణ దేవా! సవిత వల్ల యీమెకు కలిగిన 

ఈమె సోదరులకు అభివృద్దిని కలిగించు గాక! 
బృవానృతీ! నీ దయవల్ల ఈమె భర్తకు అభివృద్దిని కలి 
గించేది కావాలి. ఇంద్రా! ఈమె వుత్ర సంతానం 
పొందేదిగా అనుగ్రహించు, 


“అఘోర చక్షుర వతిఘ్న్రేధి శివా వతిభ్య న్సుమనా న్సువర్చాః 


39 


జీవనూార్దేవ కామా స్ఫోనాళన్నో భవ ద్వివదే శం చతువ్పదే” 

శుభ దృష్టి కల దానివిగాను, సౌభాగ్యవతిగాను, వర్తి 
బ్లుము, మంచి మనస్సుతో, తేజస్సుతో వర్దిల్లుము, వీరు 
లెన వుత్రులను కనుము. దేవతలు మెచ్చునట్లు |ప్రదర్తిం 


. శుము. మనకు, నున బంధువులకు, పశువులకు శాంతి 


ఖై 


కలగాలి. గ 

తరుదాత వధువు కనుబొమ్మల మధ్య దర్భకొసలతో 
మూడుసార్లు వైకి తుడుస్తూ నీలోగల అనలక్షణాలన్ని 
పోవాలని నిర్తేగిస్తున్నానంటాడు వరుడు. భర్త్రగండం దృష్టి 
దోషం తొలగాలని భావం. 

జీలకజ్టు-బెల్లం : వదార్హ విజ్ఞాన శాస్త్రవేత్తలు జీల 
కజ్ట్క బెల్లం, కలిపి నూరిన ధన _ సంజ్ఞ కమగు విద్యుత్తు 
(positive electric charge) కలుగుతుందని వర్షించారు. 
గాజుకడ్డీని పట్టుతో ఘర్షణ చేసినచో ధన సంజ్ఞక విద్యుత్తు 
వుతృన్నమై వస్తువులను ఆకర్షించు శక్తి కలుగును. జీలక 
ర్రను బెల్లంతో ఘర్షణ చేసిన అట్ల జరుగును. దీనివలన 
వధూవరుల పరస్పర జీవశక్తులు ఆకర్షింవబడును. 

'బ్రవ్మా రంధ్రం మామూలుగా మూసుకొని వుంటుంది. 
జీలకర్ర బెల్లం యొక్క మిశ్రమాన్ని బ్రహ్మరంధ్రంవై 
వుంచుటవలన అది తెరచుకోనును. వధూవరులు ఒకరే 


కిగంతసరత ద శృం 


ఛలవై మరియొకరు ఉంచిన చేతులద్వారా చారి శక్తి 
జీలకర్ర బెల్లము యొక్క మిశ్రనుం' ద్వారా బ్రహ్మరంధ్రం 


లోకి త్రచేశించి ఆ క్రిందుగా. వున్న సహస్రార చక్రం _ 


భ్రూమధ్యంలో వున్న ఆజ్ఞాచక్రం ద్వారా వెలు 
క్‌ు iret ora వరస్పరేము ఒకరి 


రి ఆజ్ఞా సహ 
నొకరు భ్రూమధ్యం' చూడటం వల్ల ఒక, ద్ఞా 
ప్రార జ ఇంకొకరి ఆజ్ఞా సహస్రార చక్రాలతో లీన 
మౌతాయి. ఒకరితో ఒకరు కలిసి పోతారు. :.కరికొకరు 
శశులౌతారు. హస్తమస్తక వంయోగం జరుగుతుంది. 
కాడి రంధ్రం గుండా నీరు వదలుట : ఉత్తర 
దక్షిణాలుగా కాడిని వట్టుకొని దక్షిణమున నున్న రంధ్రము 


నందు _దర్భతో బంగారము వుంచి 'ద్లానిమీదుగా జల, 


మును వరుడు నధువు పావటనీద విడుచును. దీనివల్ల 
వధువు వవిత్రురాలగును: దోషములు పోయి వర్చన్సు 
కలుగును. ఇక్కడ చదువబడే మంత్రాలు కొన్ని...... 
“ఖద మవాం యా, త్వయి వతిమ్స్యు లక్ష్మీ స్తాం నిర్దిళామి ...... 
'వీరన్నీరుదచం త్వావః....... 

కు కదు ఖే యుగన్య శచీవతే.. 
ఆపాలా మింద్రత్రి వూర్త రకర థ్ఫూర్య వర్చనబ్‌.. 

వీరులైన సంతతిక్తి' అరిష్టము కలుగకుండా ఈ జల 


ఒం" ల 


41 


ములు క్షాళనము చేయుగాక! గగనమున రథమును నడువు 
ఓ శరీవతీ! అపాల (అంతకుముందు ఎవరిపాలనలో 
లేనిది) అయిన ఈమెను సూర్యుని తేజన్సు గల దాని 
నిగా ముమ్మారు చేయుగా3! 

“శన్తే హిరణ్యగ్‌ం సముశన్న్యావ, శన్తే మేధీ భవతు 
శంయుగస్య తృద్మ, శన్త ఆవ శృతవవిత్రా భవన్ష్వ్రధా 
వత్యా తన్వగ్‌) నగ్‌౧ నృజస్వ” 

బంగారుచెలుగులు మెల్లగా జలములరిదు (వచేశించు 
గాక! మెల్లగా జలములు సారవంతములగు గాక! ఈ 
కాడి యొక్క దారి శాంతిని కలిగించు గాక! ఈ జల 
ములు శాంతిని కలిగించి నూరు రెట్లుగా ఈ వధువును 
వదిత్రము చేయుగాక! ఇటువైన భర్తతో వర్తిల్లునట్లు ఈ 
జలములు _ కల్పించుగాక! 

అపాల కథ : అపాల అనే కన్యకు శ్వేత కుష్టు 
(తెల్లబొల్లి) వుండటం చేత ఆమెను ఎవ్వరూ వెండ్లి 

కోలేదు. ఆమెకు భర్తతో కూడి యజ్ఞం చేసి 
ఇంద్రునకు సోమరసం ఇవ్వాలని కోరిక, తన కోరిక 
నెరవేరక. ఒకరోజున ఆత్మహత్య చేసుకొనుటకు నదికి 
'దెళ్ళిఐది. నదిలో సోమలత కొట్టుకొనివస్తోంది. ఆమె 
ఆ .గమతలను వట్టుకొని నమలి ఆ రసాన్ని ఇంద్రునకు 


42 


అర్పించింది. ఇంద్రుడు సంతోషించి తన రథవు కాడి 
రంధ్రం గుండా. ఆమె మీద వఢేటట్లు నీరు చల్లాడు, 
దానితో ఆమె బొల్లి పోయి మార్యవర్చస్సు గల ఆకర్ష 
అీయురాలైంది. అపాలవలెనే ఈ కన్య కూడా తేజస్సు 
గలదిగా కావాలని ప్రార్ధన. కాడి రంధ్రం నుండి విడిచే 
నీరు సోమేరసంగా భావించాలి. దీనివల్ల యజ్ఞం చేసిన 
ఫలితం కన్యకు లభిస్తుంది. 

యోక్త్రిధారణ :  యోక్ర మంటే దర్భలతో 
పేనిన త్రాడు. వరుడు ఈ త్రాడును వధువు నదుముకు 

ముడివేస్తాడు. ఇది ఒకరకంగా నడుము బిగించటం, 
అంటే దీక్షతీముకోవటం. 

ఆళాసానా సౌమననం (వజాగ సౌభాగ్యం తనూం 

అగ్నే రనువతా భూత్వా నన్న హ్యే నుక్ళతాయకవ్‌ 

మంచి మనస్సును, మంచి సంతతిని సౌభాగ్యాన్ని, 
మంచి శరీరమునూ, కలిగియుండి ల hiss నాకు 
నేహధర్మచారిణిచై సత్కార్యములకు సద్ధముకమ్ము. ఈ 
జీవిత యజ్ఞమనే వనికి నడుము కట్టుము. 

ఆడ పిల్లలకు కూడా మగవారి వలె ఉపనయన 
సంస్కార ముండేదట. గౌరీవూజ, నడుముకు దర్భ 
తొడు కట్టటం ఆ ఉవనయనంలో భాగాలట. (స్త్రీలకు 


43 


యజ్ఞోపవీతం కూడా వుండేదట. అదే మంగళ సూత్రం 
అయిందట. (స్త్రీ మెడలోనిది మంగళసూత్రం అయితే, 
చెజలత్రాడును  “కటిసూత్రం' యజ్ల్ఞోవదీతాన్ని “(బ్రహ్మా 
సూత్ర౩' అని అంటారు. ఈ యోక్త్రధారణను వత్ని 
ప్రతోవనయనం అంటారు. 


మంగళసూత్ర ధారణ : సూత్రం అంటే దారం 
లేక త్రాడు. మంగళప్రదమైన సూత్రం గనుక మంగ 
ళసూ రం అన్నారు. మంగళసూత్రాలను పూజించి, 
వెద్దలు, ముత్తె దువులకు తాకించి అనగా వారందరి ఆశీ 
స్సులు పొంది వధువు మెడలో ఆ సూత్రాలను వరుడు 
ఈ క్రింది. శ్లోకం చదువుతూ మూడుముళ్ళు వేస్తాడు. 

“మాంగల్య తంతునానేశ మమ జీవన హేతునా 

కింరే ఒర్నామి నుభగే సా జీన శరదాం శతమ్‌” 

ఓ చధుదా! నా జీవితానికి కారణమైన ఈ 
సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యమును కట్టుచు 
న్నాను. నా జీవితానికి ఆధారమైన చుంగళసూ త్రాన్ని 
ధరించి నీవు నూరేండ్లు జీవించుము. ఇక్కడ నూరు 
అనునది అనంత సంఖ్యను తెలువును. వివాహా బంధానికి 
చిహ్నం ఈ మంగళ సూత్రం. మంగళ సూత్రానికి 
రెండు బంగారు బిళ్లలు వుంటాయి. అవి వృాదయస్తా 


44 


నంలో (వ్రేలాడుతూ వుంటాయి. జీవాత్మ; వరమౌత్మలని 
శెండు వుంటాయని, అవి హృదయస్థానంలోనే వుంటా 
యని చెవ్నటానికి నంకేతం అంటారు. మంగళసూత్రం 
యొక్క "క్రో అమోఘం. 

మంగళసూత్రం కట్టునవ్పుడు మూడుముళ్లు చేయి 
స్తారు. ప్రతి వ్యక్తికీ స్థూల, సూక్ష్మ; కారణ శరీరాలు 
మూడు వుంటాబు. ఈ మూడు శరీరాలకు మూడు 
ముళ్లు వేస్తాడు వరుడు. సూల శరీరం పోయినా, మిగి 
లిన రెండు శరీరాలకు కూడా ముడివేశాడు కాబట్టి, భర్త 
స్టూలశరీరం పోయిన తరువాత కూడా అతడే భర్త అగును. 

తలంబ్రాలు : తలయందు పోయబడే దియ్యం 
గనుక వాటిని నలంబ్రాలు అంటారు. వనువుతో కలి 
పీన అక్షతలను వధూవరులు ఒకరి తలపై మరియొకరు 
పోనుకోవటాన్ని తలంబ్రాలు _పోసుకోవటం లేక అక్ష 
తారోవణం అంటారు. ఓ వధువా! నీవు మాయింటికి 
వర్చిన తరువాత మన యింట్లో ధాన్యం ఇలా విరివిగా 
వుంటూ మనం సంవదలతో తుల తూగుతూ వుండాలి, 
అనే భావానికి వ్రతీకంగా యీ తలంబ్రాలు పోసుకుం 
టారు. 

"తలంబ్రాలు వివాహంలో ఒక ్రధానఘట్టుం. దీనిలో 


45 


హైందవ జీవన సరళిలో ఆర్టిక దృష్టి ఏమిటో, మన కోరి 
కలకు, దున కున్న చనరులకు సంబంధం ఎలా వుండాలో, 
వున్న వనరులను ఏవిధంగా వినియోగించుకోవాలో ప్రబో 
ధింశే సందేశముంది. 

ముందుగా వరుడు పాలతో వధువు చేతులను తుడు 
స్తాడు. ఆమెదోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో రెండుసార్లు 
'క్ష్రతలను పోసి వాటిని నేతితో రెందుసార్లు ప్రోక్షిస్తాడు. 
తరుచాత వురోహితుడు అదేవిధంగా అక్షతలను వరునిచే 
తిలో పోసి వధువు దోసిలినై వరుని దోసిలి వుంచి ఈ 
మంత్రాలు చదువుతాడు. 

“కపిలా[ుస్మారయంతు. బహదేయంచాస్తు. వుణ్యం 
వర్హతామ్‌. శాంతిరస్తు. వుష్టిరస్తు. తుష్టిరస్తు. వృద్దిరస్తు. 
అవిఘ్నమస్తు. ఆయుష్యమస్తు. ఆ గ్యమస్తు. స్తే 


శివంకర్మాన్తు. _ కర్మనమ్చుద్ధిరస్తు. _దంవత్యోః సగ్రహే 
సనక్ష్మత్రే సహ సోమేన క్రియేతాం. శాంతిరస్తు” 
శ ద్రజావతి స్త్రయాం యశః ..... యళో యజ్ఞ న్యద్య్నోణాం” 


కర్రి ఆవులను స్మరించండి. అనేక దానాలను చేయండి. 

వృద్ది పొందాలి. . శాంతి పుష్టి తుష్టి, చృర్తి 

విఘ్నాలు. తొలగాలి. ఆయుష్యం, ఆరోగ్యం, 
స్ట 


దా 


46 


కలగాలి. శేమం, శుభం కలగాలి. సత్కర్మలు వృద్ది 
పొందాలి. గ్రహాలవల్ల, నక్షత్రాలదల్ల, చంద్రునివల్ల మన 
దాంవత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. 
కవ్రజామే కామ స్పమృధ్యతాం” నేను కోరిన సంతానం 
గా కలుగుగాక! అని వరుడు వధువు శిరన్సువై 
మొదటిసారిగా తలంబ్రాలు పోస్తాడు. వధువు తన దోసిలి 
లోని తలంబ్రాలు వరుని శిరన్సువై పోస్తుంది. రెండవసారి 
వెనుకటి లాగానే చేతులలో తలంబ్రాలు నింవుకొని వరుని 
దోసిలివై వధువు దోసిలి వుంచి వెనుకటి మంత్రాలు 
చదివి చివరిలో 
“నశవోమే శామన్సమృధ్యతాం” 
నాకిష్టమైన పొడిఎంటలు నేమృద్దిగా వుండుగాక! అని 
వధువు నరుని శిరస్సువై తలంబ్రాలు పోస్తుంది. మూడ 
వసాతికూడా వైన చెప్పిన విధంగానే. చేసి వరుని దోసిలిని 
వధువు... దోసిలివై వుంచి చివరకు 
గయజ్ఞోమే కొమ నృమృధ్యతాం” 
'వాకిష్టమైన త్యాగం సమృద్దిగా వుండాలి అని వరుడు 
వధువు శిరస్సువె పోయును. నాల్లవసారి వధువు 


47 


“శ్రయోమే కామ స్పమృధ్యలాం” 

మోకు కావలసిన సిరిసంపదలు సమృద్దిగా వుండాలి. 
అని వరుని గిరస్సువై పోస్తుంది. తరువాత మంత్రం 
లేకుండా తలంబ్రాలు పోసుకుంటారు. ఈ సందర్భంలో 
“ఆనంద మానంద  మాయెనే” అనే సీతారాముల 
వెళ్ళిపొట పాడతారు నాద్యకారులు. అందరూ ఆనంద 
వరచశులౌతారు. 

రక్షా బంధనం : భౌతికమైన ఉవద్రవాల నుండి 
రక్షణకోసం, వురుడు, మైల మొదలగునవి సోకకుండా 
వుండటం కోసం, కార్యనిర్వహణ దీక్షకోసం, వధూవరు 
లకు కంకణాలు కడతారు. వరునికి కుడిచేతికి, వధువుకు 
ఎడమచేతికి కంకణం కట్టాలి. 

బ్రహ్మముడి : వధువు చీర అంచును వరుని 
ఉత్తరీయం యొక్క చివరను కలిపి ముడిచేయటాన్ని 
్రవ్మాముడి అంటారు. దీనినే కొంగుముడి, |బ్రహ్మాగ్రంధి 
అంటారు. ఈ మంత్రం చదువుతారు. 


గోరువన్రే రాజా ..... రాస్ట్రం ధారయతాంధ్రువం” 
దాంపత్య సామ్రాజ్యాన్ని అనుభవించే మీకు రాజైన 
వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, నిశ్చల 


48 


తా(న్సి కలుగజేయాలని అర్హం. వీరిరువురి బంధం శాళ 
వ ప IT వ 
షం వరుడు తన కుడిచేతితో వధువు కుడి 
హ్‌ అగ్నిపోత్రుని "వద్దకు తీసుకొని వచ్చి 
ఈ సట్‌ పా 
Fe నయతు ........ విదధమానదాస” 


మతా ఇలా వెంటతీసుకొని వెళ్లాలి. అశ్వినీ 
చేస వట్టుకొని రధంవైన తీసుకొనిరా 
వాలి... ees a యజమాన్‌రాలుగా.. నర్వ్‌మునకు "పెత్తనం 


వహించి. తీర్చిదిద్దటానికి నా యింటికి రమ్ము. 


ప్రధాన హోమం : నూతన దంవతులు మొట్ట 
మొదట, చేసే. హోమమే. ప్రధాన పోమం. 

"వి అప్టోమా” ప్రథమో వ్రివిదే ' ...... మహ్యామథో 
ఇమామ్మ” నరుడు అంటాడు" ఓ భార్యా! - "మొదట 
సోముడు, తరువాత గంధర్వుడు, “ఆపైన అగ్ని నిన్ను 
ఏలారు.న్చ ఇక. . మ నేమ. .నిమ్న. _ పొందుతు 
"న్నాను... వుష్టానే్యసోవును గంధర్వునికి 
గంధర్వుడు) క అగ్ని" ” నిన్ను నాకు ధన 
వుత్రన' గా 'దానం చేస్తున్నాడు. కన్యవుట్టగానే ఆమె 


నాలా 


49 


"పోషణ బాధ్యత సోముడు) చంద్రునిది. 2 సం||ల 
క 


కాలం rts చంద్రుడు ఆమె బాధ్యత గంధర్వుని 
వవ్పగిస్తాడు. 24 సం||ల తరువాత గంధర్వుడు అగ్నికి 
వవ్పగిస్తాడు. అగ్ని 24 సం||ల తరువాత నరునకు వవ్న 
గస్తాడు. అంటే చంద్రుడు ఆ కన్యలో ఆకర్షణీయతను, 
గంధర్వుడు లావణ్యాన్ని, అగ్ని కోదుగుణాన్నీ వరుసగా 
ద్రచేశ వెడతారు. అవ్చటికి ఆమెకు 8 సం||ల వయన్ను 

0ది. అప్పుడు ఆమె విచాహం చేసుకోటానికి యోగ్యు 
రాలౌతుంది, అప్పుడు అన్ని, చాయు, చంద్ర, ఆదిత్య 
వరుణలను పిలిచి ఇక ఆమెను వరునిక్షివ్వదలచుకున్నాను. 
అంటాడు. “దదామీ త్యగ్నిర్వదతి తథేతి నాయురాహాతత్‌ ” 
సరేనంటాడు చాయువు. అస్లే చంద్ర; ఆదిత్య వరు 
ణులు తమ అంగీకారాన్ని తెలుపుతారు. చంద్రుడు సాక్షిగా 
గంధర్వుడు, గంధర్వుడు సాక్షిగా అగ్ని కన్యను గ్రహిస్తే 
ఆగ్ని సాక్షిగా ఆమెను వరుడు గ్రహిస్తాడు. అందుచేతనే 
వెండి చేసుకోవటం అంటారు. వధువును 
తీసుకు చెళ్ళాలి. దీనినే ఊరేగింపు 
లేక ఊరెరిగింపు అంటారు. ఊరేగింపు అంశే ఊరిలో 
నికి ఏనించు "= తీసుకొనిపోయి. పరిచయం. చేయుట. 

పాణిగిహాణం | 


అనగా చేయిపట్టుకొనుట లేక చెట్టు 


50 


వట్టుట., మముదార్తమంశే పాణిగ్రహాణమేనని కొందరి 


అభిప్రాయము. ఒకరినొకరు చూచుకున్నవ్హుడే ఒకరి చేతిని 


మరియొకరు వట్టుకోవాలి. అని. అంటారు. రామాయ 
ణంలో. జనకుడు _ అంటాడు.., ఇయం _. సీతామమసుతా 
ల పాణిం గృహ్గీష్య పాణినా” ఈ సీత నా కూతురు. 
ఈమె చేతిని నీ చేత్తో వట్టుకో. 

“వురుముని కుడిచేయి. బోర్లించి. (స్త్రీ కుడిచేయినై కి 


చేయి వట్టుకోవాల్‌. దీవిలో ఒక విశ. 
ముంది. ర నంతానం కావాలంటే బొటనవ్రేలు విడిచి 


మిగిలిన నాలుగ్యువ్రేళ్లు కలిపి చేతితో వట్టుకోవాలి. మగపి 
ల్లదాదు కావాలంటే బొటనవేలిని మాత్రమే ముందుగా 
వట్టుకోవాలి. ఇద్దరూ కావాలంటే బొటనవేలు, మిగిలిన 
ట్రేస్త కలిపి వట్టుకోవాలి. గ్రహణం వలన వధూ 
నరులిద్దరిలో (ప్రవహించే విద్యుత్‌ ' (ప్రవాహం కలుస్తుంది. 
ఇద్దరి మనోప్రాణాలు ఒకచౌత్తాయి. ఈ మంత్రం చదు 
వుతూ చేయివట్టుకుంబాడు వరుడు, 

“సళ్ళామితే నువ్రజాస్త్రాయ హస్త్రం' మయా. వత్యా 
జరదష్ట్రి ర్యధాసః | భనో అర్యమా సవితా వురంధిర్మహ్యాం 
త్వా ౬ దుర్గార్హవత్యాయ . దేవాః! 


51 


౨. ఓ వధువా! నేను నీ చేతిని? మంచి సంతానం 
కోసం వట్టుకుంటున్నాను. నీవూ నేనూ కలిసి ఇక 
“రాబోయే సంవత్సరాలన్నీ జీవించాలి. ముసలితనాన్ని 
కూడా నీతోనే గడువుతాను. భగ, అర్వవమ దేవతలు, 
ఇంద్రుడు గృపాస్తాశ్రమ ధర్మాలను నిర్వహంచమని నిన్ను 
నాకు యిచ్చారు. ఆ దేవతల అనుగ్రహంతో నీవు 
లభించావు నాకు, 

చుగిపిల్లలు కలిగే అవకాశం వుంశే ఆడపిల్లలను 
కోరుకునే చారుంటారా అని సందేవాం. మగపిల్లలకం కే 
ఆడపిల్లలే (పేమగా చూస్తారు అనే మాణేకాక శాస్త్రం 
కూడా 'దౌహత్రః  కులదీవకః” అంటుంది. దౌహిత్రుడు 
అంట కూతురు కొడుకు. పౌత్రుడు అంటే 'కొడుకు 


"యొక్క కొడుకు. కొడుకు మూడు తరాలను మాత్రమే 


ఉద్ధరిస్తాడు. కూతురు (కన్యాదానం ద్వారా) 21 తరా 


+ లను షెద్దరిస్తుంది. 


సప్తపది: వరుడు అగ్నివోత్రునకు ఉత్తరచై వు 
a తూర్పునకు కుడికాలుతో వీడడుగులు చేయి 
స్తారు. 


“*ఏకమి షే విష్ణుస్త్వాన్వేతు, ద్వే ఊర్జే విష్ణు స్త్వాన్వేత్కు 
త్రీణి వ్రతాయ చిష్ణుస్త్యాన్వేతు, చత్వారి మాయో భవాయ 


క్‌2 
స్తాంనేేతు, వంచవశుభ్యో విమ్ముస్త్వాన్వేతు, షడ్భ 
జో సులు నవ్త నవ్తభ్యోపోత్రాభ్యో విష్ణు 
పోతు.” oy 


ian 


వరుడు = నీన్లువ్లా, వెంట నడువుము. 
వు. వేసే మొదటి అడుగ్సు వల్ల. E ॥ ర్తి అన్నాన్ని, 
హమ వల్ల oda  అడుగువల్ల మంచి 
కార్యాలను నాలుగవ అడుగువల్ల సౌఖ్యాన్ని, స 
అడుగువల్ల వశుసమృద్దిని, ఆరవ అడుగువల్ల బుతు నం, 

లను వీడన అడుగువల్ల మహర్షుల అనుగ్రహాన్ని (ఏడుగురు 
పోతలను) నీకు ఇచ్చు గాక! అంటాడు. ఏడడుగులు 


'వెంటనడి స్తే "స్నేహబంధం . ఏర్పడుతుందని "పెద్దలరటారు. 
"వదీనం స్టా వదమవగా "అడుగు, మాట అని 
గలు: "కాన ఏడడుగులు +" నడచిననో-వీడుమాటలు 
మాట్లాడినమూ స్నేహం' ఏర్పడును: - 


అలలై [| 


క్వ! 


; వ శే »" 
సభా సప్తవదా భవే ..1....... సముచిత్తాన్యాకరం' 


డి 
స్నేహామ్నంచి ఎవ్పుడు విడిపోన్తు. నీవు నా సఖ్యతనుం 
చ మనం కలిసిమెలసి : వరస్పర దేమతో, అను 


pi 53 
కూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, మంచి మనస్సు కలిగి 
ఒకరినొకరు గౌరదించుకుంటూ, మంచి ఆహారాన్ని ఇద్దరం 
కలిస్‌ తిందాం. బలాన్ని పొందుతూ కలిసి వుందాం. కలసి 
ఆలోచించుకుందాం, కలసి నిర్భయించుకుందాం, కలసి 
నడుచుకుందాం. బాహ్యేంద్రియాల విషయంలో కూడా 
కలసి వుండేటట్లు నడచుకుందాం. 
త్య స్యమూపామ. 44 వీహిసూనృతే |” 
వధువు వరునితో ఇలా అంటుంది - నీవు పోర 
పొటు లేకుండా వుండు. నేను కూడా ఏ పొరపాటు 
రాకుండా చూచుకుంటాను. నీవు ఆకాళానిది. నేను 
భూమిని, నీవు శుక్రధాతువు. నేను శుక్రాన్ని ధరి 
స్తాను. నీవు నునస్సువు. నేను వాక్యాన్ని, 
వరుడు వధువుతో అంటాడు - నేను సామచేదాన్ని. 
నీవు బుక్కుచై నన్ననునరించు. మంచి ప్రవృత్తి గల 
గా 'స్మ్రంగల వుత్రులను కనాలి. వారు 
సత్యము ఏలికేనారు, మః రూవముగలచారై. విలసిల్లాలి. 
డట లాజఎలంటే పేలాలు, భర్తకు 
దీర్దాయువు కలగాలన్సి, తాను. రష సుమంగళిగా. వుండ 
లని కోరుతూ వధువు ఈ పేలాలు అగ్నిలో వోమం 
డ్‌ 


ర్‌4 [| 


| 55 


చేన్తుంధి.---అగ్నివోత్రునికి ఉత్తరంగా చధువుచేత కుడి 


కాలిత్తో గుండ్రాయిని మూడుసార్లు “తాక్కిస్తూ వరుడు మం జం ఓన్‌ టవిశాోపులన పరు, 
అంటాడు - గ్‌ డ మిగతా విచాదా వ్ర్రైయ తా వరుని 
ను మళ్ళాన మళ్ళే ౬ -వత్వం' tet నే జరుగచలెను. కాని ప్రస్తుతం అట్లా జరగటం 


వు యింటినుండి వధువును, అన్నిపోత్రమును 
తిసుకొని చెళ్లవలెను. దారిలో చనస్పుతులు, 
దారులు కలసిన ప్రదేశములు దేదాలయములు, 
బులు వచ్చినచోట డి పోముముటు చేసుకుంటూ 
చేరవలెను. కుడికాలు ముందు లోవలకు పెటి 


౨” అభితిన వృ తవ్యత వృవావప్పుతన్హో యతః 
౬ నుందరీ! ఈరాయనీ" తొక్కు: " దీనివలెనే 
స్థిరంగా(వుందు. శత్రువులను .: బాధించు. ... 
౫ శఅర్యమణం. నుదేదా ...4..... “ మముతస్కరత్‌” 


“వరుడు - వెనుక శీ అగ్నిదేవుని వూజించి చాలి. వధువును కుడివైపు కూర్చోబెట్టుకొని ఈ 
కోరిన భర్తను పోందారు.' లోకోవకారియైన ఆ అగ్నిదే హోమాలు చేయాలి. ౧ kD 
వుడు ఈ చిన్నదానికి విచాపామైన “తరువాత వుట్రెంటిమ్‌ద. . బాక్థానం వత్నురారోవా ద్రవయాచ విరాడ్భవ | 
మమకారం తగ్గించి, అర్తింటేమ్‌ద విశేష అనురాగంగల నమ్రాజ్జే శ్వ ఏ రేభవ, న్యాస శగశువాంటవ ననాస్హ్రరి 
దావినిగా చేయుగాక! క నమో లవ్‌ నమాక్జే అంకము స న 

గే ఉభయులు కలిసి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణం _ 0 అంటే నెత్తిమీది దేవత అని ఇక్కడ నుండి 
శేప్తారు. తరువాత వధువు నడుముకు కట్టిన. దర్భత్రాడు అంటారు. నీవు నా నెత్తిమీద కూర్చోనాలి అంటే 
మంత్రముతో విప్పిచేస్తారు. శిరస్సుకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంత 

పవేశ హోమము : వరుడు వధువుతో తన త ఈ కుటుంబంలో నీకున్నది అని అర్హం. నీవు 
బుంటీకి వెళ్ళి గృవాద్రవేశము. చేసిన తరువాత “ప్రవేశ ఐదు, అత్తయందు, ఆడబిడ్డలయందు బావ, 
వోనుం” చేయాలి... గృహ్మావ్రచేశం చేసిన తరుదాత లయందు సముచిత దేమారిమానాలతో వుండు. 

అధివతివిగా (నమ్రాజ్జీ) వుండు. 


మమ్నుషాణ-4) శ్చశురాణాం. (వ్రదాయ్లాళ్చ ధనన్యచ” 
,శశీనాంచదే వూశాంచ వత్రాతానాం చిరాద్భవ” 


రందరమ అనేక విధముల పోషించుచూ అంద 

sy: de హౌల్యవళే మంచివేరును నంపాదించుము. 

“త్త్వుష్టా జాయామజనయత్త్యష్టా సె నతిల్క. త్వష్టా 
నవ్వ్యావ వ ద్‌ మాయు? షా . 

ఓ మనస్సా! బ్రహ్మ ఈ వధువును నాకు భార్యగా 


'ఫలశ్రదానం : మనోరధ ఫలము నెరవేరుటకు, 
సకల. ఫల్మపాప్తి కొరకు, వుత. 
న ల వన టి ల. | 
వంద్దు దక్షిణ ఇచ్చి చ'ోకీర్రచనం _ పొందుతారు. 
ఆ మమంగల రయం: వధూరిమాణ్‌ఏవ మేత వళ్యళ్ర 
(= పొలాగ్వచు మై దత్వాంయ్యాథా న్తం వివరేతన్‌ 
“సుమంగళిగా 'చాలాకాలముండు "ఈ వధువును మీరం- 
దరు వచ్చి, చూచి ఈమెకు: ఆయువ్యమును, సౌభాగ్య 


నిర్తయైన నన్నూ. బావలను మఖుదులను, మానం 


57 


ఇచ్చి మీమీ యిండ్లకు స్వేచ్చగా వెళ్ళండి. 


= అరుంధతీ నక్షత్ర దర్శనం : ముందుగా రువ 


ంచతులచేత చేయిస్తారు. ఈ మంత్రం చదు 


(ర్రువనక్షత్రం స్థిరంగా వుంటుంది. నూతన వధూవ 


కూడా ధ్రుచనక్ష త్రం వలె నిశ్చలమైన మనస్తత్వా 


మునకు హద్దు ఏర్పరచి ధర్మరక్షణకు దీక్ష వహిం 


ఆదర్శ దంవతులు అరుంధతీ వసిమ్థులు. అరుంధతీ 


ం ద్వారా వరుని ఆయుర్దాయాన్ని లెక్కించవచ్చు 
౮. అకొశంలో దూరంగా వున్న చిన్న నక్షత్రాన్ని 


ర్‌8ి | 


చూడగల్లినే శక్తి నిబట్టి _ వ్యక్తీ -జుయుర్దాయాన్ని లెక్కగ స్టే 
ధ్రక్రియ భారతీయ శ్యాస్త్రంలో వున్నది. అందుచేతనే 
ఆయుర్దాయం తీరిన వానికీ” అరుంధతీ నక్షత్రం కను 
పించదు" అంటారు. వణిషడు' జీవితంమీద చిరక్తి చెంది 
నవుడు ఆయనను ఓదార్చి తిరిగి జీవితంమీద ఆసక్తి కరి 
గించిన సాధ్వి అరుంధతి: (తాత్కాలికమైన కష్టాలేవైనా గ్ర స ఏ ల 
వస్తే. అరుంధతీ వసిచ్భులను ఆదర్శంగా తీసుకొని సుఖంగా, గమనంచిబడతాయి,. స్టారీపాక మైన గాని. దంపతుల 
ధైర్యంగా వుండాలని భావం. నూతన దంపతులు కొమము 
నక్షే ప్రాధానృమీయక ధర్మానికి. ప్రాధాన్యమిచ్చి ఆదర్శ "కాపాసన ఏ. ఈ వధువుతో కలిసి అగ్ని వుపాసన 
దంవ్రతులుగా మెలగుట్లక్సు కావలసిన, దీవనలు అరుంధతి రంభించుచున్నాను. జీవితాంతం ఈ డొపాసన చేయు 
వసిమ్ముల దర్శనం వల్ల పొరిదింవేకేయట్లన్నే మన వెద్దల 3 అని వధూవరులు ప్రమాణం చేస్తారు. ఇక్కడ 
ఉద్దేశ్యము. డ wi అగ్నిహోత్రం ప్రతిరోజు చేయాలి. బ్రహ్మచారిగా 
వడు “అగ్నికార్యం” చేస్తాడు ఇవ్పుడు “కొపాసన” 


59 


కక దంచటం, కడకటం, వండటం మొదలైన పను 
5* పనిచేసే తీరు, వంట తెలుసా లేదా? ఎండే 


బు ష్టాలీపాకం :. ప్టాల్యాం 'వక్వం స్టాలీపాకం. చిన్న 
గిన్నెలో వండేది కనుక .ప్టాలీపాకం అన్నారు. “వత్న్య 
వహంతి”, అనగా వధువు చద్దుదంచి - బియ్యముచేసి, ఆ 
అగ్నియందే చిన్నగిన్నెతో అన్నము' వండి హోమము చేయ 
వలెను... వద్దు. బీజరానుల్కు నీటికి మొలకెత్తే శక్తి 
వుంది. దంచి ఆ శక్తిని పోగొట్టి మనము తినుచు 
న్నాము. ఇది జీవహింస, ఈ దోషము నివృత్తి కొరకు 
వైశ్వదేవము, స్తాలీపొకము మొదలగునవి చేయవళేను. 


గంధర్వస్థాపనం ఏ = స్టాలీపొకము, నిత్య జొపాసన 
అయిన తరుదాత మూడురాత్రులు దీక్షతో భార్యా 
ఉవ్వుకారములేని భోజనంచేస్తూ, తియ్యని వదార్జాలు 
, (ట్రహ్మాచర్యమునలంబించి, క్రిందవడుకోవాలి. ఒకే 
భోజనంచేసి, ఒకేశయ్య వై పడుకోచాలి. మేడి 
కు దర్భలు చుట్టి అలంకారంచేసి గానియందు 
కుని ఆవాహనచేసి, ఇద్దరి మధ్య దీనిని ఉంచు 
పడుకోవాలి. మూడురోజులు ఇద్దరకు ఒకేద్నస్త్రం, 
ర్య, ఒకేపాత్ర యందు భోజనం వుండాలి, , ఒకే 


61 


విశ్చదేవులు, వవిత్రజలాలు, వాయువు (బ్రహ్మా మన 

ను ఎల్లవండూ. స్నేహంతో. కూడునట్లు చేయు 
క! "సరన్వతి చమునమెవ్పుడూ అనుకూలంగా 
ట్లాదుకొనేటట్లు చూచుగాక, తరువాత అనురాగ 
దేశం అని గర్భాధాన సంస్కారానికి సంబంధించిన 
త్రాణ వరించబడును. 


© అంటు ఇద్దరి వస్త్రముల కొంగుముడి వేస్తే ౬1 
షు గా హక ఈ - దీక్ష నధూవరుల సంయమ 
మునకు: పెద్ద వర్షం ఒకేచోట, ఒకే శయ్య వై వడుకొః 
ఢొత్తదంవతులు (టఅ్రప్మా చరా, పాటించాలి, నాళ్ళవరోజ 
రాత్రికి ఈ XY కద్వానన' చెవుతారు. తర 
వాత శేష పోమం జరుగుతుంది... అగ్నిని, గంధర్వుని, 
షోముని ఆరాధింఛచడం- ద్వారా? వరుడు కన్యను తనక 
'త్రున్సెనందుకు వారికి కృతజ్ఞత తెలువుకుంటాడు. 

శేషహోనుం : ' వివాహానికి సంబంధించిన హోము 
టా “ఇది చివరిది.. దీనిలోని కొన్ని. మంత్రాలు “అ 
శ్యన్న్యామనసా చేకితానం 'తవసోడాతం' తవసో విభూతం, 
ఇషా, వ్రజొమివారయిగ్‌.. రరాణః. ప్రజాయన్వ (ప్రజయా 


శవుతతే మాకు మాలిణా విశ్చమాయు ర్వగ్భుశ్నుతం, ఉలా- 
సేశసా నీతిపోత్రా కృతద్దనూ దళన్యంత్వా' మృతా- 
పెద్దలు అంటారు- ఈ నూతన దంచతులిద్దరును, 
కుటు, కుమార్తెలు కలిగి వరిశుద్ద మైన బంగారుకార 
, దుంచివనులు చేస్తూ సిరిసంపదలు. సంపాదించి 
చి ఆయుర్దాయాన్ని పొందుదురుగాక! 


నాకబలి : దీనినే నాగవల్లి అని అంటూ 
దారు. ఈ కార్యక్రమం ర్‌చ రోజు జరుపుతారు. 


భిప్రాయము. తెలిసినచానిని 
త ని ఆవువేడతో అలికి అయిదు రంగులతో చిత్రకం 


'నివిగా, చు 
ము 3 ముగ్గులు పెట్టాలి. దానిచుట్టూ అలంకరించిన 
తజ. pis గాను, నేను టు “ 
త్రలను వెట్టాలి. నాటిచుట్టూ తొమ్మిది పోగులు 
నాలోనే న్‌ © 


శా 

ఇచా  దౌరమును' చొట్తవలెను, నాలుగు మూలలయందు 
నావ్నిగవి, ని ము. 9 

వెంత్రానాన్నిగని, సిరినః నంచు మడి ల (దీపారాధన) వెట్టవళెను. ఆరంగవల్లి చుట్టూ 

ఇద్దరు-“నమంజంతు విశ్వే ata పో హృదయానినా, = స్‌ 


నంమాతరిశ్వా సంధాతా. సముద్రే: దిదేమ్టునా” 


62" 
వధ్తూవర్లులు మూడు కాలు... చేసి తూర్చుముఖ 
మూ కూర్చొని. అన్ని. పాయును, మౌర్యుడు, చంగ్రుడు, 
ర్లుధ్రురు, నిశ్వేదేవులు, బృహవ్నత్కి కరర పరుడు 
ధ్వాదశదేవతలక్సు, ప్రార్దన చేస్తారు. తొమ్మిది 

పోగులు కలిపిన దారమును 'సూత్తానము లేని దంపతు 
లకు "ఇస్తే వారికి సంతానర' కలుగుతుంది తని చెప్తారు. 
తరువాత ' దంవతులు రంగవల్లి వై కూర్చొని నల్లవూనేలు, 
గౌరీబీవివూజ. . చేస్తారు.” + నల్లవూనలు వధువు మెడలో 
ధరెంవజేన్తూ "ఈ" మంత్రర నేరడువుతారు. 

2 .“వీలలోహితే భవతః కృత్యా నీ ర్హ్యద్యలే 
ఈ ఏరవ్తే స్పా టా. 
ఎశేచీవూజ : ఇంద్రున్ని.. నారు ఇక్లేదేవిన్సి 
ఇంద్రుని కూడ ప్రార్థన చేస్తారు. : 

.4గీదేవేంద్రాణో నమస్తుభ్యం, దేవేంద్ర రీయులోమీ 
.కిశుర్యం ధనమాలోగ్యం వ్మ్యత్రలాభంచ దేహిమే.” 
ఇదేచేంద్రుని 'ప్రియురాలవగు = నీకు - నమస్కారము. 
ఐశ్వర్యం, ధనం, ఆరోగ్యం, నంతతి కలిగింవుము. ఈ 
శ్లోకము చదువుతూ వధూవరులచేత శోకమ్మ- aii 


అన రగారు వెండి వాటిని నీటిదిందెలో వేసి 
సార్లు. తీయిస్తారు. ఇందులో ఎవరికి బంగారం పై 


68 


గొవ్చగా భావిస్తారు. . 


పాన్పు : దీక్షారినర్హ్షనమైన తరువాత Pes 
న్ని చిప్పిచేసిన తరువాత) పాన్సువైన వధూవరులను 
"ర్ఫ్చుండబదెట్టి వారిద్దరిచేత దంవతులకు తొంబూలములను 
ంెదరు. "వధువు" ,:వేరుడు వురుషునకు తాంబూ 
స్తారు. ద 'వురుషునికి చ్చిన తాంబూలమును 

వరులు చూచుచుండగనే తన భ్రార్యకిర్చితోవుచుం 


మనువు వురుషుడు నంపొదించినదంత భార్యకిచ్చి 
సిన డబ్బు ఆమెనుండి తీసుకొని ఖర్చుచేసి మిగి 
ది ఆ మెవద్దనే నిలువ చేయవలెనని చెప్పెను. మేమం 
ము మనువు చెప్పిన' నట చేస్తున్నాము మీరు కూడా 
వలెనే చేయండని బోధించటానికే అలా చేస్తున్నారు 


పెద్దలంటారు, 
= దంవతుల ఆశీరా వలన నవదంవతులు చ! 
వత్యమును గ భావన. వెండ్లికి వచ్చిన 


ఎవరెవరు దంవతులో కూడా తెలియనివారికి వ౦ 
0 చేసినట్టు కూడా అవుతుంది దంవతి తాంబూ 


తరుచాత బొమ్మను ఊయలలో ఊగించిి జోలపాట 


శి 64 


పొడి ఆ బొమ్మను ఆడవడుచుకు వవ్చగిస్తారు. ఆమె (5 


కోరిక తీరుస్తారు. 

అప్పగింతలు : కన్యాదాత వధువును వరునకు 
వవ్నగిస్తూ అంటాదు- 

“ఆన్షవర్లా భవేత్‌ కన్యా వుత్రవత్సాలితా మయా 

ఇదానీం. తవ దాస్బామి దత్తా MER పాలయ” 

వుత్రుసీతో సమానముగా వెంచబడిన, ర సం.లు 
వయస్సుగలదైన ఈ కన్యను నీకిచ్చుచున్నాను. నీవు 
యీమెను (_పేమాభిమానములతో కాపాడుము. అత్తమా 
మలకు నవ్చగిస్తూ మీ వుత్రికవలెను, ఆడబిడ్డకు వన్నశిస్తూ 
నీ సోవరివలి * చూచుకొమ్మని అంటారు. అప్చగింతల 
సమయంలో + కంటతడి పెట్టని వారుండరు, “పోయిరాగ = 
దమ్మ జానకి” అని పాట ప్రారంభించగానే అదోరకమైన 
వాతావరణం ఏర్పడుతుంది. కణ్యుడు మపార్షి అయివుండి 
కూడా వెంచిన ముమకారంచేత శకుంతలను అత్తవారింటికి 
వంవుచూ ఎంతో బాధవడతాడు. చిరాగియైనదాని స్టితే ఇలా 
వుంటే కని పెంచి, వెద్దచేసి, విద్యాబుద్దులు నేర్పించిన 
తల్లిదండ్రుల స్త్రిత చెవ్పనక్కరలేదు. కణ్వ మపార్తి శకుం 
తలకు ఇచ్చిన ఉవదేశ వాక్యాలు అత్తవారింటికి చెళ్ళేవ్రతి 
చ్రీకీ ఆచరించదగినవి. 


విశ్వ ధర్మ "పరిషత్‌ 

1 ఆవిర్భావం sf దాదావు మూడు సంవత్సరాల 
చేలాది మంది ప్రజలమధ్య జరిగిన భావ విని 

మహాయజ్ఞ వర్యనసానంగా ఒక సంస్థ్ర యేర్చడడం 


